శ్రీః 
శ్రీమదుమాపతిశివప్రణీతః 


శ్రీ కుజ్బితాట్రి స్తవః 


తెనుగు తాత్సర్యంతో 





ప్రకాశకులు 
శ్రీమతి రావి కృష్ణకుమారి 


404, జంజనం కాంప్లెక్స్‌, చీరాల - 523155 


శ్రీః 
శ్రీమదుమాపతిశివప్రణీతః 


శ్రీ కుజ్బితాట్ర్రి స్తవః 
తెనుగు తాత్సర్యంతో 


ప్రథమ ముద్రణ : దసరా - 2016 


ప్రతులు : 500 
పేజీలు : 145 
వెల రూ. : 150/- 


© RAVI MOHAN RAO, M.sc., M.A. (Sanskrit) 
404, Janjanam Complex, Opp. I-Town Police Station, 
CHIRALA-523 157. 
Cell: 94401 15411 


Printed at : DLP; 
KARSHAK ART PRINTERS P. PARVATHI 
Hyderabad. CELL: 7416586775. 


శ్రీః 
ముందుమాట 


శ్రీ కుంచితాంఘిస్తవమనే ఈ స్తుతిని రచించిన కవి శ్రీ ఉపాపతిశివ నామధేయుడైన 
ఉద్దండ పండితుడు. ఇతడు శాలివాహన శకం 1200 సం॥లు పిమ్మట శ్రీముఖ సంవత్సరం 
పుష్యమాసం శుక్లపక్ష త్రయోదశి సోమవారం వృషభలగ్నంలో చిదంబరక్షైత్రంలో 
బ్రాహ్మణకులానికి చెందిన శంభుదీక్షితులనే ఇంకొకపేరుగల నటరాజ దీక్షితులకు, గౌరి 
అనే దంపతుల కుమారుడుగా జన్మించాడు. ఈ కవి గోత్రం శ్రీవత్స గోత్రం. 
యజశ్ళాఖీయుడు. బోధాయనగృహ్యసూత్రావలంబి. ఉమాపతిశివుని మాతామహని గోత్రం 
విశ్వామిత్ర గోత్రం, వేదం - బుగ్వేదం, సూత్రం - ఆశ్వలాయనం. పాషండమతాన్ని 
అణచి శైవాన్ని స్థాపించగోరి, దేవతల ప్రార్ధనకై పరమేశ్వరుడే తన అంశతో ఉమాపతి 
శివుని రూపంలో అవతరించాడని సాంప్రదాయిక విశ్వాసం. 


ఈ కవి జన్మించిన సమయంలో ఈయనవద్ద నటరాజస్వామి తేజస్సు ప్రకాశించి 
నందున సాక్షాత్తుగా నటరాజస్వామియే అవతరించారని అందజు భావించారు. ఇతడు 
బాల్యంలో చేసిన అద్భుతకృత్యాలు అనేకం. సకాలంలో ఉపనయన సంస్కారాన్ని పొందిన 
ఉమాపతిశివుడు తండ్రివద్ద, శౌనక, జైమిని, కుశిక, మధ్యందిన, కణ్వ, వ్యాసాది 
మహర్షులవద్ద వేదాది సకల శాస్త్రాలను అభ్యసించారు శ్రీ మందిరమూర్తి దీక్షితులనే 
పెద్దల వద్ద విద్యోపదేశాన్ని పొంది, శ్రీశివసుందరిసన్నిధిలో శ్రీ విద్యాజపయజ్ఞాన్ని అనుష్టించి, 
అంబికకృపను, అణిమాదిసిద్ధులను పొందారు. 

యుక్త వయస్సులో ఈయన మేనమామ, సభేశదీక్షితుల పుత్రిక పార్వతి అనేకన్యకను 
వివాహమాడారు. ఈమెవల్ల ఉమాపతికి శ్రీమూలనాథుడు (వీరే చిదంబర యంత్రోద్దార 
వ్యాఖ్యాత), వృషభధ్వజుడు - అనే ఇద్దజు పుత్రులు, సుశీల అనే పుత్రిక జన్మించారు. 


ఉమాపతి 26 సంవత్సరాల వయస్సులో ఉమాపతి మహావ్రతమనే గొప్ప యాగాన్ని 
నిర్వహించారు. అపుడు, ప్రధానదినంలో దేవేంద్రుడు వీరిముందు ప్రత్యక్షమై, యాగంలోని 
ప్రధాన హవిస్సును తనచేతులలో ఇమ్మని అన్నాడు. ఆమాట విని ఉమాపతి దేవేంద్రుని 


4 శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 


పూజించి, అగ్నిలో సమర్పించడమే విధి - అని పల్కి దేవేంద్రునకు హవిస్సును చేతిలో 
ఇవ్వడానికి తిరస్మరించారు. ఇంద్రుడు చాలా సంతోషించి, “ఆ విధంగా చేసి యాగాన్ని 
పూర్తి చేయి. నీ ఆయుస్సు ఈనాటితో తీరనున్నది. పరమేశ్వరుని ఆజ్ఞానుసారం నిన్ను 
ఈవిధంగా పరీక్షించాను. నీకు ఇప్పటి నుండి 50 ఏళ్ళ ఆయుర్దాయం ఇస్తున్నాను. 
భూమిలో దుర్శతాలను నిరసించి, వైదికమతస్థాపన చేసి, శైవసిద్దాంతాన్ని ప్రచారం చేస్తావు.” 
అని పల్కి అంతర్జానమయ్యాడు. 


ఉమాపతిశివుడు శ్రీపతంజలి మునివద్ద పాతంజలయోగవిద్యను అభ్యసించి, ఆ 
విద్యాశక్తితో నాగచ్చేరిలోని హ్రదంలోగల బిలద్వారం ద్వారా కైలాసాన్ని చేరి, అక్కడ 
పరమశివుని దర్శించి, ఆ స్వామి అనుగ్రహాన్ని పొందాడని, ఆ పర్వతచరియలలో ఉండే 
పలువురు సిద్ధులను మునులను దర్శించి, వారివల్ల శైవసిద్ధాంతరహస్యాలను పూర్ణంగా 
అవగతం చేసికొన్నాడని చెప్పబడుతున్నది. 


మజిజ్ఞానసంబంధర్‌ వద్ద ఉపదేశం పొంది వారినుండి సకలాగమాలను పొంది, 
అందులోని శైవ సిద్దాంతసారాలను సంస్క లత దావిడభాషలలో వ్యక్తంచేసిన మహనీయులు 
ఉమాపతిశివాచార్యులు. తన తల్లి మరణించిన తరువాత, సకల సంపదలను తన 
కుమారులకు అప్పజెప్పి భార్యతో కలసి వానప్రస్థాశ్రమాన్ని “వెళ్ళికుళమ్‌” అనేచోట ఒక 
ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ గడుపుతూ, పలువురు శిష్యులకు బోధిస్తూ జీవితశేషాన్ని 
గడిపి శివైక్యాన్ని పొందారు. 


ఒకానొక సమయంలో నటరాజస్వామికి ఆషాఢ మాసంలో జరిగే మహోత్సవంలో 
ఎంత ప్రయత్నించినా ధ్వజారోహణాన్ని అర్చకులు చేయలేకపోయిన సమయంలో 
ఉమాపతిశివాచార్యులు ఆశువుగా నాల్లుపాశురాలను చెప్పి ధ్వజారోహణం జరిగేటట్లు 
చేశారని, మూడు పర్యాయాలు కాళ్ళీరము ఆకాశమార్గంలో పయనించి, సర్వజ్ఞ పీఠాన్ని 
అధిరోహించి సకల శాస్త్రాలలో తమ సామర్య్యాన్ని చాటారని అక్కడ శైవమతాన్ని స్థాపించి 
అపరశంకరులుగా కీర్తింపబడ్డారని పలు బిరుదులను పొందారని - ఈ విధంగా వీరి 
చరిత్ర అంతా అత్యాశ్చర్యకరం. శ్రీచిదంబర (బ్రహ్మ యతివర్యులు వీరి చరిత్రను 14 
సంస్కృత శ్లోకాలలో వెలయించారు. 


ఉమాపతిశివాచార్యుల పలుకృతులలో శ్రీకుంచితాంప్రింస్తవం ఒకటి. ఇది 
చిదంబరక్షేత్రం నటరాజస్వామిని స్తుతిస్తూ రచింపబడిన 313 ప్రగ్ధరా వృత్తాలతో 
కూర్చబడింది. పలు అద్వైత సిద్ధాంత విశేషాలతో, శైవాగమ విశేషాలతో కూడిన ఈ స్తుతి 


శ్రీమదుమాపతిశివప్రణీతః 5 


నటరాజస్వామి మహిమను విస్తృతం కీర్తిస్తున్నది. చిదంబరాలయంలో జరిగే పూజా 
విశేషాలు, యంత్రవిశేషాలు ఇందులో ప్రస్తావింపబడ్డాయి. పలు ఐతిహాసిక, పౌరాణిక, 
(శుతి, స్మృతులలోని వృత్తాంతాలు, ద్రావిడదేశంలో ప్రాంతీయం ప్రసిద్ధాలైన చరిత్రలు 
ఇందులో గోచరిస్తాయి. చిదంబర యంత్ర మంత్ర విశేషాలుకూడా కన్పిస్తాయి. క్లుప్తంగా 
ఇది చిదంబరనటరాజవైభవ సర్వస్వమని చెప్పవచ్చు. 


పూర్వం ఈ [గ్రంథం శ్రీ మీనాక్షినాథులచే రచింపబడిన సంస్కృతవాఖ్యానంతో 
ముద్రింపబడింది. ఈమధ్యలో 2007వ సంవత్సరంలో శ్రీరాజగణేశదీక్షితులచే తమిళంలో 
రచింపబడ్డ తాత్పర్యంతో శ్రీనటరాజవిద్యానభ ద్వారా ముద్రింపబడింది. కాని, 
తెలుగుభాషలో, లిపిలో ఇంతవరకు ఇది ఆంధ్రపాఠకలోకానికి అందలేదు. ఈ కొజత 
తీరడం కోసం ఈ అపూర్వకృతి తెలుగులో కూర్చబడిన తాత్సర్యంతో ప్రకాశింపజేయ 
బడుతున్నది. ఆస్తిక పాఠకులీ ప్రయత్నాన్ని ఆమోదిస్తారని భావిస్తాను. 


కించిత్‌ కుంచిత వామపాదవిలసన్మంజీర మంజుక్వణత్‌- 
చంచత్‌కాంచనకింకిణీ రుణరుణాకారావబద్ధం జగత్‌ । 
కాలీతండవఖండనం ప్రవిలసత్‌ గండోల్లసత్‌ కుండలం 
చండం రక్షతు చండికాపతి భవం సంపత్మరం తాండవమ్‌ ॥ 





శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 











శ్రీమదుమాపతిశివ ప్రణీతమైన 
'శ్రీకుళ్ళితాడ్డి స్తవము'నకు తెనుగున తాత్సర్యమందించిన 
అస్మదీయ ప్రియమిత్రుడు, సోదరతుల్యుడైన మహాపండితునకు 
నమస్సుమాంజలులు. 
పరితలు ఈ [గ్రంథమును “అధ్యయనాధ్యాపనానుష్టానము'ను 
గావింతురుగాక. 


= రామోరా. 


శో శ్రీమత్తిల్వవనే సభేశసదన ప్రత్యక్కకుబ్లోపురా- 

ధోభాగస్థితచారుసద్మవసతిః భక్తేష్టకల్పద్రుమః 1 

నృత్తాననమదోత్మటో గణపతిః సంరక్షతాద్యోర_నిశం 

దుర్వాసః ప్రముఖాఖిలర్షివినుతస్సర్వేశ్వరో9_గ్రోతల_ వ్యయః ॥ 1 

సర్వమంగళములు నిండుగా ఉండే తిల్వవనంలో (చిదంబరంలో) నటరాజస్వామి 
ఆలయంలో పశ్చిమదిశగా ఉండే గోపురానికి అధోభాగంలో అందంగా కోష్టంలో ప్రకాశించే 
వాడు, భక్తుల మనోరథాలను ఈడేర్చడంలో కల్పవృక్షం వంటివాడు, నృత్తంలో అధికమైన 
ఆనందంతో కూడినవాడు, దుర్వాసాదిసర్వమునులచేత విశేషంగా స్తుతింపబడే వాడు, అన్నిటికి 
ఈశ్వరుడు, అందలికంటె ముందున్నవాడు, నాశంలేనివాడైన వినాయకుడు మిక్కిలిగా మనలను 
రక్షించాలి. 
శో శ్రీనుత్తిల్లవనాభిధం పురవరం క్షుల్లావుకం (ప్రాణినాం 

ఇత్యాహుర్మునయః కిలేతి నితరాం జ్ఞాతుం చ తత్‌ సత్యతామ్‌ | 

ఆయాంతం నిశి మస్కరీంద్రమపి యో దుర్వాససం ప్రీణయన్‌ 

నృత్తం దర్శయతి స్మ నో గణపతిః కల్పద్రుకల్పో౭_ వతాత్‌ ॥ 2 

అందమైన, తిల్లవనమనే పేరునుకల ఈ పట్టణం ప్రాణులకు ఆకలిని పోగొడుతున్నది 
- అని మునులు పల్ముతున్నారు కదా! దానిలోని వాస్తవాన్ని తెలిసికొనగోరి, రాత్రివేళలో 
వచ్చినవాడు, సంన్యాసులలో గొప్పవాడైన దుర్వాసమునిని ఏ వినాయకుడు సంతోషించే టట్లుగా 
చేసి, తన నర్తనాన్ని చూపించాడో, అటువంటి, కల్పవృక్షంవంటి, గణపతి మనలను కాపాడాలి. 

(పూర్వం ఒకానొక సమయంలో దుర్వాసుడు తన శిష్యులతో కలిసి “అన్నమ్‌ పొలిక్కుమ్‌ 
శిట్రంబలమ్‌” (శిట్రంబలమ్‌ అనే ఈ క్షేత్రం అన్నాన్ని పుష్కలంగా ఇస్తున్నది.) అనే పూర్వుల 
మాటను పరీక్షించదలచి, రాత్రిలో సగంజాము కాలం గడచిన తరువాత 'ిక్ష భిక్షు అని వీథిలో 
ఎలుగెత్తి అరచినా, అపుడు ఎవరూ భిక్షను పెట్టలేదు. అపుడు అతడు కోపించగా, అంబిక 
దుర్వాసుని ముందు ప్రత్యక్షమై, భిక్షను పెట్టింది. దానిని దుర్వాసుడు తీసికొన్నప్పటికీ, నటరాజు 
నాట్యదర్శనం అయితే తప్ప భిక్షను భుజించనని అన్నాడు. అపుడు అంబిక తన పుత్రుడైన 
వినాయకుని పిలిపించి, ఆ నాట్యాన్ని చూపించి దుర్వాసునకు ఆనందాన్ని కల్గించింది - అని 
చిదంబరరహస్యంలో తెలుపబడింది.) 
శో దేవాన్‌ నృత్తదిదృక్షయా పశుపతేరభ్యాగతాన్‌ కామినః 

శక్రాదీన్‌ స్వయముద్ధృతం నిజపదం వామేతరం దర్శయన్‌ I 


8 శ్రీకుళ్ళీతా జీ స్తవః 


దత్వా తత్తదభీష్టవర్ధమనిశం స్వర్గాదిలోకాన్‌ విభుః 

నిత్యే యశ్శివకామినాథతనయః కుర్యాత్‌ శివం వోల_న్వహమ్‌ ॥ తి 

ఏ ప్రభువైన నటరాజుయొక్క కుమారుడు వినాయకుడు, నటరాజ నాట్యాన్ని దర్శించగోరి 
వచ్చినవాడు, ఫలాలను ఆశించేవాడైన ఇంద్రుడు మొదలైన దేవతలకు పైకెత్తబడిన తన కుడిపాదాన్ని 

నుపింపజేసి ఇష్టాలను అన్నిటిని ఇచ్చి, స్వర్గాది లోకాలను పొందేట్లు చేశాడో, అటువంటి 

వినాయకుడు ఎల్లప్పుడు మనకు శుభాలను కల్లించాలి. 
శ్లో॥ అస్మాకం పురతశ్చకాస్తు భగవాన్‌ శ్రీకల్పకాఖ్యో౭_ గ్రణీః 

గోవిన్దాదిసురార్చితో_ మృతరస ప్రా ప్రై గజేన్రాననః | 

వాచం యచ్చతు నిశ్చలాం (శియమపీ స్వాత్మావబోధం పరం 

దారాన్‌ పుత్రవరాంశ్చ సర్వవిభవం కాత్యాయనీ శాత్మజః I 4 

కాత్యాయనీశ్వరి కుమారుడు, భగవానుడు శ్రీ కల్పకమనే పేరునుకలవాడు, అ(గగణ్యుడు, 
అమృతాన్ని పొందగోరి విష్ణువు మొదలైన దేవతలచే పూజింపబడినవాడు, గజముఖాన్ని కలవాడు 
అయిన వినాయకుడు మన ముందు సాక్షాత్మరించాలి. వాక్కును, చలించని సంపదను, మంచి 
భక్తిని, పుత్రులను, సర్వ విభవాలను, ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలి. 
శ్లో వన్దే కల్పకకుంజరేన్హవదనం వేదోక్తిభిః తిల్లభూ- 

దేవైః పూజితపాదపద్మయుగలం పాశచ్ళిదం ప్రాణినామ్‌ । 

దన్నాదీనపి షడ్‌భుజేషు దధతం వాంఛాప్రదత్వాప్తయే 

స్వాభ్యర్దాశయికామధేనుమనిశం శ్రీముఖ్యసర్వార్థదమ్‌. త్‌ 

కల్పకమనే పేరును కలవాడు, గజముఖాన్ని కలవాడు, వేదంలో చెప్పబడిన రీతిలో 
తిలైనగరంలోని బ్రాహ్మణులచే పూజింపబడే వాడు, జీవుల పాశాన్ని ఛేదించేవాడు, దంతం 
మొదలైన ఆటు ఆయుధాలను చేతులతో ధరించినవాడు, జీవులకు వారి ఇష్టాన్ని కల్గించే సామర్భ్యాన్ని 
పొందగోరి, తనవద్దకు వచ్చి ప్రార్థించే కామధేనువును కలవాడు, సంపత్తు మొదలైన అభీష్టాలను 
ఇచ్చేవాడైన వినాయకుని నమస్కరిస్తున్నాను. 
శ్లో॥ జెమాపత్యమిమం స్తవం ప్రతిదినం ప్రాతర్నిశం యః పఠేత్‌ 

శ్రీమత్మల్పకకుంజరాననకృపాపాంగావలోకాన్నరః | 

యం యం కామయతే చ తం తమఖిలం ప్రాప్నోతి నిర్విఘ్నతః 

కైవల్యశ్చ తథాన్తిమే వయసి తత్సర్వార్థసిద్ధిప్రదమ్‌ ॥ 6 

ఉమాపతిచేత చేయబడిన, ఈ సర్వార్థసిద్ధి అనే స్తుతిని య. ఉదయం, సాయంకాలం 
ఎవడు పఠిస్తాడో, అతడు కల్పకవినాయకుని కృపావీక్షణాలవల్ల, ఏ ఏ ఫలాలను కోరుతున్నాడో, 
వాటిని ఏ ఏ విఘ్నంలేకుండా పొందుతున్నాడు. చివరలో మోక్షాన్ని పొందుతున్నాడు. 

శ్రీమదుమాపతిశివ ప్రణీతశ్రీకల్పకగణపతిస్తవం సమాప్తం 





ఓం 
శ్రీగణేశాయ నమః 
శ్రీచిత్సభేశాయ మంగళమ్‌ 


రన నం a 


శ్రీమదుమాపతిశివప్రణీతః 


శో కుజ్చితాట్షిం నమస్కృత్య కుబ్బలీకృతగాయకమ్‌ । 
కుళ్చితా[క్టీం స్త సవం వక్ష్యే బ్రహ్మనిష్ట ఉమాపతిః ॥ 
ఎల్లప్పుడు శివాభిన్నబ్రమ్మాన్ని ధ్యానించే, ఉమాపతి అనే పేరుగల నేను కంబళాశ్వ- 
ధరులనే నాగగాయకులను కుండలాలుగా అలంకరించుకొన్నవాడు, వంచి పైకెత్తబడిన 
వామపాదాన్ని కలవాడైన నటరాజుకు నమస్మరించి, ఈ కుంచితాంఘిస్తవమనే గ్రంథాన్ని 
రచిస్తున్నాను. 


శో బ్రహ్మాజణ్ణం యస్య దేహం రవిజదిశి పదో వక్రబృన్దాన్యుదీచ్యాం 

తద్వైరాజాన్తరబ్లే విలసతి హృదయామ్మోరుహే దక్షిణాగ్రే | 

మధ్యే సమ్మేలనాఖ్యే మునివరమనసా భావితే యన్రరాజే 

యశ్శక్తా నృత్యతీశస్తమపి నటపతిం కుజ్చీతాట్షిం భజేం హమ్‌ ॥ 1 

ఎవనికి ఈలోకం దేహమో, ఎవని కాళ్ళు దక్షిణదిక్కులో చాచబడి ఉన్నవో, ఎవని 
శిరస్సులు ఉత్తరదిక్కులో నిలుపబడినవో, అటువంటి “విరాట్‌” అనే పురుషుని మధ్యలో 
వెలిగేవాడు, దక్షిణముఖంగా హృదయపద్మం నడుమ సమ్మేళనమనే పేరును కల (శ్రీ 


10 శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 


చక్రం, చిదంబర చక్రం - అనే ఈ రెండు చక్రాల సమ్మేళనాన్ని) ముని శ్రేష్టులచే (పతంజలి, 
వ్యాఘ్రపాదుడు, జైమిని, సహస్రమునీశ్వరుడు, తిరుమూలవర్‌ - మొదలైన పెద్దలచే) 
భావింపబడిన యంత్రరాజంలో ఏ నటరాజు తనకు అభిన్నమైన శివకామసుందరితో 
నటనం చేస్తున్నాడో, అటువంటి నటపతి, కుంచితాం[ఘ్రిని (కొంచెం పైకి ఎత్తి, మడచి 
ఉంచిన ఎడమ పాదాన్ని) కలవాడైన నటరాజమూర్తిని నమస్కరిస్తున్నాను. 1 





శ్లో పజ్బాశత్కోటిసంఖ్యా పరిమితధరణి శ్రీవిరాడాఖ్యధాత్రో 

రేకస్వానాబ్దభిత్తిస్థితకనకమహాయ న్రరాట్‌కర్ణికాయామ్‌ I 

నృత్యన్తం చిత్సభేశం త్రిస్ఫభిరపి సదా శక్తిభిస్సే వితా[జ్ట్రిం 

నాదాన్తే భాసమానం నవవిధనటనం కుజ్బీతాట్ర్రిం భజేత హమ్‌ ॥ 2 

యాభైకోట్ల యోజనాల దూరం కల (యోజనం అంటే - 10 మైళ్ళ దూరం) 
భూమి, విరాట్‌ పురుషుడు - అనే ఈ ఇద్దటికి స్థానమైన హృదయకమలంలో ఉండే 
సువర్ణమయమైన మహాయంత్రం నడుమ (కర్ణిక)లో నాట్యం చేసేవాడు, చిత్సభకు పతి, 
ఇచ్చ, జ్ఞానం, క్రియ - అనే మూడు శక్తులచే ఎల్లప్పుడు సేవింపబదేవాడు, నాదాంతంలో 
భాసించేవాడు, తొమ్మిది విధాలైన నాట్యాలను కలవాడు, కుంచితాంఘిని కలవాడైన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 2 





శ్లో  యస్మిన్నామూలపీఠావధికనకశిలామాతృకావర్ణ కప్పే 
బ్రహ్మశ్రీనాథరు ద్రే శ్వర శరముఖభాక్సామృసాదాఖ్యమూర్చి a! 
భూతైశ్ళా స్రెశ్చ వేదైః స్తుతబహుచరితం స్తమృరూపైశ్చ కుడ్యే 
నృత్యన్తం చిత్సభేశం నిరవధిసుఖదం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ ॥ 8 
ఈ శ్లోకం నుండి వరుసగా 4 శ్లోకాలతో చిత్సభ వర్ణింపబడుతున్నది. 


చిత్సభలో క్రిందనుండి పైవరకు కల బంగారు శిలలు మాతృకాక్షర రూపాలు. 
అటువంటి సభలో పీఠరూపులైన బ్రహ్మ విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుని అయిదు ముఖాలు, 
మనోన్మణి అనే శక్తితో కూడిన సదాశివుడు, వీరికి పైన వెలిగే భిత్తిలో (రహస్యమని 
చెప్పబడే స్థానంలో) నర్తనాన్ని చేసేవాడు, స్తంభరూపాలలో ఉండే పంచభూతాలు, షట్‌ 
శాస్త్రాలు, నాల్గు వేదాలు - అనే వీటిచే స్తుతింపబడే అనేకవిధాలైన చరిత్రలను కలవాడు, 


శ్రీమదుమాపతిశివప్రణీతః 11 


చిత్సభలో ఈశ్వరుడు (నటరాజస్వామి ఉండే సభకు చిత్సభ - అనిపేరు) అధిక సుఖాన్ని 
ఇవ్వగల్లినవాడు, కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 3 





శో యత్సంసత్స్పూర్వభాగే దిశిదిశి విలసత్పూర్వభాగా నితాన్తం 
స్వాన్తగూఢోత్తరాంశాశ్ళివముఖభవనాశ్చాగమాః కామికాద్యాః । 
అష్టావింశానుసంఖ్యాధృతకనకమయస్తమృరూపాస్తువన్తి 
స్తుత్యం తం నృత్తమూర్తిం (శ్రుతిశతవినుతం కుళ్చీతాక్ర్హిం భజే హమ్‌ 114 
ఈ చిత్సభలోని నాల్లు భాగాలలోను పరమశివుని ముఖం నుండి వ్యక్తమైన కామికాది 
ఇరవై ఎనిమిది ఆగమాలు సువర్ణమయస్తంభరూపాన్ని పొంది, ఆ నటరాజును స్తుతిస్తున్నాయి. 
అటువంటి కుంచితాం(ఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 4 





శ్లో; యద్లోష్యాం ద్వారబాహ్యే రజతగిరినిభం పజ్బవర్ణస్వరూపం 

సోపానం ద్వారభాగం జయవిజయముఖే రక్షితం ద్వారపాలైః | 

తత్వానాం షణ్ఞ్ణవత్యా సహ విధిముఖరాః పజ్బుదేవాశ్ళ నిత్యం 

యస్యాన్తర్భాన్తి తస్మిన్నవిరతనటనం కుజ్బుతాట్ర్రిం భజే౭£_హమ్‌ ॥ ర్‌ 

ఈ సభలోని దక్షిణదిక్కు వెలుపల కైలాసపర్వతంవంటి పంచాక్షరిస్వరూపం, 
జయవిజయాది ద్వారపాలకులచే రక్షింపబడే దక్షిణదిక్కు (సోపానద్వారభాగం) 06 
తత్వాలతోకూడ బ్రహ్మ మొదలైన అయిదుగురు దేవతలు రక్షిస్తున్నారు. అటువంటి సభ 
మధ్య నర్తనం చేసే, కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 5 





శ్లో యత్సూప్యశ్శక్తిరూపాః తదధరవిలసద్రోమరూపాశ్చ కీలా 

ఉచ్చాాసాః స్వర్ణపట్టాః తదురనిహితా దబ్దరూపాశ్చ నాద్యః । 

నాడ్యన్తస్సర్వలోకాః ఫలకతనుగతా హస్తరూపాః కలాశ్చ 

తస్యాం యో నృత్యతీశః తమనుపమతనుం కుజ్బుతాట్రిం భజే౭_హమ్‌ 116 

ఈ చిత్సభయొక్క స్టూపాలు తొమ్మిది - తొమ్మిది మంది శక్తుల స్వరూపాలు. 
అందులో బవిగింపబడిన (నాటబడిన) చీలలు - రోమకూపాలు. అందులోని సువర్ణమయాలైన 
పట్టలు - 21 వేల అయిదువందల ఉచ్చ్వాస నిఃశ్వాసాలు, దానికింద ఉండే దండ 
రూపాలు - 72 వేల నాడీస్వరూపాలు, దానికింద ఉండే పలకలు - నాడిలోపల ఉండే 


12. శ్రీకుజ్చితాడ్చిస్తవః 


సర్వలోకాలు, అరవైనాల్లు కళా స్వరూపాలును. ఆ విధమైన చిత్సభలో నాట్యంచేసే అసమాన 
రూపాన్ని కల కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 6 





శ్లో॥ విఘ్నేశస్మన్లలక్ష్మీవిధిముఖశరరాట్‌పాదుకావజలిబ్ల- 

జ్యోతినృత్తస్వరూపై వరుణముఖజుషా హాటకాకర్షమూర్యా । 

స్వాగ్రే దక్షే చ వామే పరివృతసదసి శ్రీశివానాయకో యో 

మధ్యే నృత్తం కరోతి ప్రభువరమనఘం కుజ్బుతాట్రిం భజే హమ్‌ ॥ 7 

చిత్సభ లోపల పూజింపబడే దేవతలను ఇందులో కవి వివరిస్తున్నారు. 

గణపతి, స్మందుడు (సుబ్రహ్మణ్యస్వామి), లక్ష్మి, బ్రహ్మయొక్క అయిదవ తల 
(ముఖలింగం), అస్రదేవులు, పాదుకలు, చంద్రమౌళీశ్వరుడు, రత్నసభాపతి, వరుణముఖాన్ని 
కల స్వర్ణాకర్షణ భైరవుడు - అనే వీరిచే, ఇంకా నృత్తసేవకులైన అన్యదేవతలచే ముందు, 
కుడిఎడమలలో పరివృతమై ఉండే ఆసభమధ్య ప్రభువు, అనఘుడైన నటరాజస్వామి నాట్యం 
చేస్తున్నాడు. అటువంటి, కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 7 





జ॥ ఆదౌ మాసే మృగాఖ్యే సురగురుదివసే తస్య మే పూర్ణిమాయాం 

భితౌ శ్రీచిత్సభాయాం మునివరతపసా దత్తవాక్సూతయే యః । 

నృత్తం కృత్వావసానే ఫణధరవపుషం వ్యాఘ్రపాదం మహర్షిం 

చాహూయాభ్యాం అదాత్‌ యో నియతనివసతిం కుజ్బతాట్హ్రిం భజేం హమ్‌॥8 

పరమేశ్వరుడు తైెపుష్య)మాసం గురు పుష్యమితోకూడిన పౌర్ణమిలో పతంజలి, 
వ్యాఘ్రపాదులకు ఇచ్చిన వరాన్ని పూర్తిచేయడంకోసం చిత్సభలో ఉండే గోడలో తన నటన 
స్వరూపాన్ని సాక్షాత్మరింపజేసి, దానికి చివరలో వారి అభీష్టానుసారం తన ముందు భాగంలో 
వారు ఉండేటట్లు అనుగ్రహించాడు. అటువంటివాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజ 
మూర్తిని భజిస్తున్నాను. 8 





శ్లో యస్మిన్నృత్యత్యనాదా నికటతటగతౌ భానుకమ్పాఖ్యబాణా 
శజ్ఞధ్వానైః మృదజ్ఞధ్వనిభిరపి మహామ్మోధి ఘోషం జయనాౌ | 
యస్యోజ్మారప్రభాయాం ధ్వనిమనుసహితారశ్మయశ్చేకవింశా 
విద్యన్తే తం సభేశం నతసురనికరం కుజ్బుతాట్రిం భజే౭_హమ్‌ ॥ 9 


శ్రీమదుమాపతిశివప్రణీతః 13 


ఆది, అంతంలేని ఈశ్వరుడు నాట్యం చేసేటపుడు భానుకంపుడు, బాణుడనే ఇద్దరు 
శంఖధ్వనితో, మృదంగవాద్యధ్వనితో సముద్రఘోషను జయించారు. ఈశ్వరుని ప్రభలో 
ధ్వని మంత్రాక్షరాలతో నిర్మింపబడిన ఇరవై ఒక్క జ్వాలలు వెల్లుతున్నవి. (ధ్వని మంత్రం 
అనేది చిదంబర మంత్రభేదం). అటువంటి సభకు ఈశ్వరుడు, దేవతలచే నమస్మరింపబడే 
వాడైన, కుంచితాం[ఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 9 





శో పూర్వం మాధ్యన్దినిర్యచ్చివజనిమవరం పూజయన్‌ యట్రసాదాత్‌ 

లబ్బ్వా వ్యాఘ్రాజ్షిభావం తనయమపి శివానుగ్రహాద్దుగ్గసింధుమ్‌ I 

ఆనీయాస్మై ప్రదత్వా సదసి చ పరమ ద్రష్టవాన్‌ యస్య నృత్తమ్‌ 

తం దేవం చిత్సభేశం నిగమనుతగుణం కుజ్బుతాట్షిం భజే౭_హమ్‌ ॥ 10 

పూర్వం ఒకానొక సమయంలో మాధ్యందిని అనే పేరును కల ఒకముని (మధ్యందిన 
ముని కుమారుడు) ఈశ్వరుని (శ్రీమూలనాథుని) పూజించి, ఆ ఈశ్వరుని అనుగ్రహంతో 
పులికాళ్ళు చేతులతో కూడిఉండే స్థితిని పొందాడు, ఉపమన్యువనే పుత్రుని పొంది, ఆ 
పుత్రుని కోసం క్షీరసముద్రాన్ని రప్పించాడు. చిత్సభలో ఈశ్వరుని నటనను దర్శించాడు. 
అటువంటి, వేదాలచే కీర్తింపబడే, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 10 





శో యన్నృత్తధ్యానయోగద్విగుణితతనుభృత్‌ శ్రీశసంవాహభుగ్న- 

స్వాంగశ్ళేషః కదాచిద్ధరిముఖకమలోత్పన్నయద్వ ఎత్తమాధ్వీమ్‌ ॥ 

పీత్వా తప్పాతిఘోరం రజతగిరిబిలద్వారమార్లేణ యస్య 

క్షేత్రం ప్రాప్యాన్వపశ్యన్నటనమధిసభం కుజ్బీతాట్షిం భజేతం హమ్‌ ॥ 11 

ఈశ్వరుని తాండవాన్ని గూర్చి భావించిన కారణంవల్ల రెండింతలుగా చేయబడిన 
శరీరభారాన్ని కల విష్ణువును వహించినందున శ్రమను పొందిన ఆదిశేషుడు (పతంజలి) 
ఒకసమయంలో ఆ విష్ణువుచే చెప్పబడిన (ఈశ్వరుని) నటనం యొక్క వృత్తమనే మధువును 
పానం చేసి, దానిని చూడగోరి చిరకాలం చాలా ఘోరమైన తపస్సును చేసి, శివుని 
ఆజ్ఞానుసారం కైలాసంలో ఉండే బిలద్వారం ద్వారా చిదంబరక్షేత్రాన్ని చేరి, అక్కడ శివుని 
నాట్యాన్ని దర్శించాడు. అటువంటి, కుంచితాం[ఘ్రిని కల్లిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 11 





శ్లో; ఆదౌ యః కర్మకాబ్దప్రవచనమహిమా జైమినిర్నామ యోగీ 
వ్యాసోక్యా చిత్సభేశం ప్రభువరమురసా౭ ౩ నమ్య గత్వా సభాన్తః | 


14 శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 


పాదాన్తే వేదయుక్తం స్తవవరమకరోత్సర్వసౌభాగ్యదం యమ్‌ 

పశ్యన్నద్యాపి దేవం సదసి వసతి తం కుజ్చితాక్ర్రిం భజే హమ్‌ ॥ 12 

పూర్వం ఒకానొక సమయంలో కర్మకాండను ప్రవచించే జైమిని అనే మునివరుడు 
తన గురువైన వ్యాసుని మాటతో జ్ఞానాన్ని పొందగోరి, చిదంబరక్షేత్రాన్ని చేరి, ప్రభువైన 
నటరాజుకు నమస్కరించి, సభలోపల ప్రవేశించి, శివుని నాట్యాన్ని దర్శించి వేదపాదస్తవమనే 
స్తుతితో స్తుతించి, సదా స్వామిని దర్శిస్తూ ఉన్నాడు. అటువంటి, కుంచితాంఘైని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 12 





శ్లో గౌడేశ స్సింహవర్మా స్వతనుగతరుజా వ్యాకులస్స్వీయదేశాత్‌ 

ఆగత్య స్వర్ణపద్మాకరవరసలిలస్నాననిర్ముక్తరోగః I 

భూత్వా శ్రీహేమవర్మా మునివరసహితశృ్ళమ్భునృత్తణ్బ దృష్ట్వా 

యత్రాసాదం విచిత్రం మణిమయమకరోత్‌ కుజ్బీతాజ్హ్రిం భజే౭_హమ్‌ 1118 

గౌడదేశ ప్రభువైన సింహవర్మ తన శరీరంలో కల్గిన రోగం కారణంగా మనోవ్యాధిని 
పొందినవాడై, తన దేశాన్ని విడచి, ఏదో ఒక పూర్వపుణ్యవశం చేత చిదంబరక్షేత్రాన్ని 
చేరాడు. శివగంగలో స్నానం చేయగానే రోగవిముక్తుడయ్యాడు. హేమవర్శుడనే పేరును 
పొంది, వ్యాఘ్రపాదుడు మొదలైన మునులతో కలిసి, శంభువు (శివుని నటనను దర్శించి, 
నటరాజాలయాన్ని విచిత్రంగా, మణిమయంగా నిర్మించాడు. అటువంటి, కుంచితాం(ఘిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 13 





శో ఆమ్నాయేష్వప్యనన్తేష్వనితరసులభాన్ఫిన్నసంస్థాన్విధీన - 

ప్యాహృత్య శ్రీఫణీన్లో నటయజనమహా ప్రోక్షణార్థణ్చ సూత్రమ్‌ | 

కృత్వాదౌ దత్తవాన్‌ యత్తదుదితవిధినా యం సదా౭_౩ రాధయన్రి 

తైసాహస్రం ద్విజేన్రాః తమపి నటపతిం కుళ్చితా[్రీం భజే౭_హమ్‌ 1114 

పతంజలి భగవానుడు, వేదశాఖలలో ఇతరులచే గ్రహించడానికి సాధ్యం కాకుండా 
ఉండేటట్లు అక్కడక్కడ అధ్యయనం చేయబడిన విధులను సమీకరించి, నటరాజమూర్తియొక్క 
నిత్యపూజామహోత్సవం, సంప్రోక్షణం మొదలైన వానికి సూత్రరూపమైన ఒక గ్రంథాన్ని 
రచించి, త్రిసహస్రమునులనే దీక్షితులకు ఇచ్చాడు. ఆ దీక్షితులు, ఆ ప్రకారాన్ని తప్పకుండా, 
ఆ నటరాజమూర్తిని వంశపారంపర్యంగా పూజిస్తున్నారు. అటువంటి కుంచితాం[ఘ్రిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 14 


——_—0 


శ్రీమదుమాపతిశివప్రణీతః 15 


శ్లో నిత్యం షట్కాలపూజాం నటనపతిముదే కుర్వతాం భూసురాణాం 
తద్భక్తానాం ద్విజాదిప్రముఖ తనుభృతాం సౌఖ్యదాతాభ్రకుంసః । 
స్వస్థానే లిజ్ఞమేకం సృటికమణిమయం మజ్జ్ఞనాదీని కర్తుం 
యజ్వభ్యో దత్తవాన్‌ యస్తమతిసుఖకరం కుజ్బొతాజ్రిం భజే హమ్‌ ॥ 15 


(భక్తులకందతికి సౌఖ్యాన్ని కల్గించేవాడైన, నటరాజమూర్తి, ఆటు కాలాలలో తనను 
పూజించడం కోసం దీక్షితుల వద్ద స్పటికమణిమయమైన తన ప్రతిరూపమైన ఒక లింగాన్ని 
(చంద్రమౌళీశ్వరుని) సృష్టించి ఇచ్చాడు.) నిత్యం షట్మాలపూజను నటరాజస్వామి ఆనందం 
కోసం చేసే భూసురులకు, బ్రాహ్మణాది జాతులలో పుట్టిన నటరాజస్వామి భక్తులకు సౌఖ్యాన్ని 
కల్గించే ఈశ్వరుడు తన ప్రతిరూపమైన, స్పటికమణిమయమైన లింగాన్ని అభిషేకాదులతో 
పూజించడంకోసం నిర్మించి ఇచ్చాడు. అటువంటి వాడు, గొప్పసుఖాన్ని కల్గించేవాడు, 
కుంచితాంఘీని కల్గిన నటరాజ మూర్తిని భజిస్తున్నాను. 15 





శో అన్తర్వేద్యాం మహత్యాం శతధృతిరకరోదబ్దసహగస్రసాధ్యం 

యజ్ఞం తస్మిన్‌ మునీంద్రాస్సదసి సమభవన్‌ వ్యాఘ్రపాదోక్తిభిర్యే | 

తత్పూజార్థం శిఖీ నప్రభావమణినటః ప్రేషితో యేన మోదాత్‌ 

తన్మూర్తేర్మూలభూతం నవమణిమకుటం కుజ్బుతాట్రిం భజే౭_హమ్‌ ॥ 16 

ఒకానొక సమయంలో (బ్రహ్మ, అంతర్వేది అనే గొప్ప క్షేత్రంలో వేయి సంవత్సరాల 
కాల వ్యవధిలో సాధించదగిన ఒక యాగాన్ని చేశాడు. అపుడు, వ్యాఘ్రపాదుని మాటతో 
అక్కడ దీక్షితులు సదస్యులుగా వరింపబడ్డారు. ఆ కాలంలో పూజచేయడంకోసం 
అహవనీయకుండం నుండి పరమశివుని అనుగ్రహంతో రత్నసభాపతి అనే ఒక రూపాన్ని 
సృష్టించి వారికి ఇవ్వబడింది. ఆ మూర్తికి మూలమై, తొమ్మిది రత్నాలతో పొదగబడిన 
కిరీటాన్ని కలవాడైన కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 16 





శ్లో॥ నిత్యం పుణ్యాహమాదౌ గురువరనమనం శోషణాదిత్రయజ్బ 
భౌతిం శుద్ధిం కరాజ్ఞప్రణవసురముఖన్యాసజాతం చ కృత్వా 
జప్పా మంట్రాన్‌ సమస్తాన్‌ శివమయతనవశ్చాన్తరారాధ్య యం ప్రాక్‌ 
విప్రా బాహ్యే యజన్తి ప్రభువరమపి తం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ 1117 
ఈ శ్లోకం నుండి అయిదు శ్లోకాలలో పూజాక్రమం తెలుపబడుతున్నది. 


16 శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 


ప్రతిదినం, ఉదయకాలంలో మొదట పుణ్యాహవాచనం, గురు శ్రేష్ణుల అభివాదనం, 
భూతశుద్ధి, కరణన్యాసం, అంగన్యాసం, ప్రణవన్యాసం, దేవతాన్యాసం ఇత్యాదులతో కూడిన 
సకల న్యాసాలను చేసి, తరువాత మూలమంత్రాలను జపించి, శివమయమైన శరీరాన్ని 
భావించి, హృదయంలో నటరాజస్వామిని పూజించి, తరువాత బాహ్యపూజను నటరాజ 
స్వామికి బయట దీక్షితులు చేస్తున్నారు. అటువంటి గొప్ప ప్రభువైన, కుంచితాంఘైని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 17 





శ్లో స్థానాది ప్రోక్ష్య పాద్యాచమనమపి సుమైరర్బయిత్వాథ శంఖం 

గవ్యార్సాం కుమృపూజాం జలయజనవృషాభ్యర్చనే ద్వారపూజామ్‌ । 

కృత్వా విఘ్నాదిపూజాం సృటికజనిమరత్నేశయోః మజ్ఞనాద్యైః 

యన్న్మూర్తిం పూజయన్తి ప్రతిదినమనఘాః కుజ్బితాట్రిం భజే£_హమ్‌ 1118 

స్థానాలను ప్రోక్షణం చేసి, పాద్యం, ఆచమనం అర్పించి పూలతో అర్చించి, శంఖాన్ని 
పూజించి పంచగవ్య స్నపనం చేసి, వృషభాన్ని ద్వారదేవతలను, సభలోపల ఉండే గణపతి 
మొదలైన దేవతలను అర్చించిన తరువాత స్ఫటికలింగాన్ని రత్నసభాపతిని, నటరాజమూర్తిని 
భావించి, అభిషేకాదులతో ప్రతిదినం పరిశుద్దులైన దీక్షితులు పూజిస్తున్నారు అటువంటి 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 18 





శ్లో గవ్యైస్తైలైః పయోభిర్దధిఘృతమధుభిశృ్ళర్మరాభిశ్చ శుద్దెః 

పశ్చాత్పజ్బామృతాద్యైః లికుచఫలరసైః కైరపాథోభిరన్నైః । 

గన్టైః గజ్ఞాదిరన్యైరనుదినమనఘా యస్య లిజ్ఞం మునీంద్రాః 

షట్మాలం పూజయన్తి ప్రభుమపి తమజం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ 1119 

పంచగవ్యం, తైలాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పంచామృతం, 
నిమ్మపండు మొదలైన పలు రసాలు, లేతకొబ్బరినీరు, అన్నం, చందనం, గంగాజలం 
మొదలైన వానితో ప్రతిదినం పరిశుద్దులైన దీక్షితులు ఆజు కాలాలలోను పరమేశ్వర 
స్వరూపమైన చంద్రమౌళీశ్వర లింగాన్ని పూజిస్తున్నారు. అటువంటి ప్రభువు, ఉత్పత్తి 
లేనివాడైన, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 19 





శ్లో భిత్తౌ శ్రీచక్రసంస్థాం తదను నటపతిం శైవచక్రాన్తరస్థం 
తద్వామే యుగ్మహస్తామపి చ శుకకరాం జ్ఞానశక్తిళ్బ యష్ట్వా | 


శ్రీమదుమాపతిశివప్రణీతః 17 


గో బ్రహ్మాదీనధేష్టా సకలవిధచరూనర్పయిత్వా బలీంస్తాన్‌ 
హోమం కృత్వా యజన్తి ప్రతిదినమపి యం కుజ్బితాజ్షిం భజే౭_హమ్‌ 120 


చిత్సభలోని రహస్యకుడ్యంలో ఉండే శ్రీచక్రంలో ప్రకాశించే అంబికను, తరువాత, 
దానిని వ్యాపించి ప్రకాశించే చిదంబరచక్రమంత్రంలో ఉండే నటరాజస్వామిని, దాని 
కుడివైపున ఉండే, రెండు చేతులను కల్లిన అంబికను పూజచేసి, వృషభాది నృత్త సేవకులను 
అర్చించి, సకల విధాలైన నివేదనలను చేసి, తర్వాత, బయట ప్రాకారంలో ఇంద్రుడు 
మొదలైన దేవతలకు బలి ప్రదానం చేసి, యాగశాలలో నిత్యహోమం చేసి పరమేశ్వరుని 
ప్రతిదినం దీక్షితులు పూజిస్తున్నారు. అటువంటి, కుంచితాం[ఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 20 





శ్లో; ధూపైర్టీపైరథాఖ్ర్యైః ఫణిపురుషవృషైః కుమృపజ్బాగ్నిహో తైః 

బుక్షైః కర్పూరభస్మవ్యజనవరసితచ్చత్రకైశ్చామరైశ్చ | 

ఆదర్శెః మంత్రపుప్పైరుపరితలసుకర్పూరకైః ప్రార్వ్వయన్‌ ద్రాక్‌ 

త్యక్వాం_ విద్యాం ప్రపశ్యన్యనుదినమనఘాః కుజ్బుతాట్ర్రిం భజే౭_హమ్‌ 1121 

ధూపం, దీపం, రథదీపం, నాగదీపం, పురుషమృగదీపం, వృషభదీపం, హిరణ్య 
పాత్రదీపం, పంచాగ్నిహోత్రదీపం, నక్షత్రదీపం, కర్పూరదీపం, భస్మం, విసనకర్ర, గొడుగు, 
చామరం, అద్దం, మంత్రపుష్పం తరువాత కర్పూరదీపం - అనే వీటితో నటరాజస్వామికి 
ఉపచారం చేసి, అవిద్యారూపమైన తిరస్మరిణిని (తెర)ను తీసి ఆ నటరాజస్వామికి రహస్య- 
స్థానంలో ప్రతిదినం దీక్షితులు దర్శనం చేస్తున్నారు. భక్తులకు దర్శింపజేస్తున్నారు. అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 21 





శో యద్ద్గేహప్రాన్తబాహ్యే దశవృషసహితాన్యబ్దపీఠాని నిత్యం 
శక్రాదీనాం త్రికాలేష్వపి బలిహరణే పీఠముత్తుబ్లమన్యత్‌ । 
యద్వాహే దిక్షు చాగ్రే నవశిఖరిసమా భాన్తి దణ్డా ధ్వజానాం 
తద్గేహాన్తస్సభాయాం అనవరతనటం కుజ్చితాడ్రిం భజే౭_ హమ్‌ ॥ 22 
చిత్సభ వెలుపల నాల్లు వైపుల ఉండే పది వృషభాలతో కూడిన బలిపీఠాలు ప్రతిదినం 
మూడు కాలాలలోను ఇంద్రాది దిగ్గేవతలకు బలిప్రదానం చేయడంకోసంగా ప్రకాశిస్తున్నాయి. 
ఆ విధంగానే పర్వతాలతో సాటి వచ్చే తొమ్మిది ధ్వజస్తంభాలు ప్రకాశిస్తున్నాయి. అటువంటి 
సభలో సదా నాట్యం చేసే, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 22 





18 శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 


శ్లో ప్రత్యబ్దం జ్యేష్టమాసే నవవృషసహితాః కేతవో భాన్తి మాఘే 

మాసే పజ్బధ్వజాస్స్యుః మృగశిరసి తథా కేతురేకః ప్రధానః । 

యస్య బ్రహ్మోత్సవానాం నవశరశిఖినిశ్చెకవహ్నిః ప్రధానః 

తం దేవం చిత్సభేశం నవనిధినిలయం కుజ్బతాట్ర్రిం భజే౭_హమ్‌ ॥ 28 

నటరాజస్వామికి ప్రతిసంవత్సరం ఆని (జ్యేష్ట మాసం, మాశి (మాఘమాసం), 
మార్గశీర్నమాసాలలో జరిగే మహోత్సవాలలో తొమ్మిది, అయిదు, ఒకటి ధ్వజారోహణాలు, 
ఆ క్రమంలోనే అగ్నిలో హోమాలు అనుష్టింపబడుతున్నాయి. అటువంటివాడు, చిత్సభకు 
పతి, ప్రసన్నుడైనవాడు, నవనిధులకు నిలయుడు, కుంచితాంఘిని కలినవాడైన నటరాజ 
మూర్తిని భజిస్తున్నాను. 23 





శ్లో॥ యస్యాద్యే సప్తవింశత్యమలదినమహే బుత్విగగ్రా నవ స్యుః 

మాఘే పళ్బార్విగగ్ర్యా మృగశిరసి శివరోత్సవే చైక ఏవ । 

నిత్యార్చా స్వేక ఏకో యజనకృత ఇమే యజ్వవర్యేషు శుద్దాః 

తం దేవం చిత్సభేశం నిరుపమితతనుం కుజ్బితాట్షిం భజేం హమ్‌ ॥ 24 

నటరాజమూర్తి మహోత్సవాలలో జ్యేష్ట (ఆని), మాఘ (మాశి), మార్గశీర్ష (మార్గళి) 
మాసాలు మూడింటిలో 27, 18,9 దినాలు, ఆ రీతిలోనే తొమ్మిది మంది, అయిదుగురు, 
ఒక ఆచార్యులు నిత్యపూజలో ఒక్కొక్కరుగా నియోగింపబడతారు. అటువంటివాడు, 
ఉపమానరహితమైన స్వరూపాన్ని కలవాడు, కుంచితాంఘైని కల్గినవాడైన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 24 





శ్లో ఆదౌ కృత్వాగ్నిహోత్రం వపనపవనమంత్రాచమానాని పశ్చాత్‌ 
కుశ్మాజ్జెరే హశుద్ధిపదయజనముఖం వాస్తుపర్యగ్నికర్మ 1 
నాన్టీమృత్స్వంకురాణి ప్రతిసరమృషభప్రోక్షణం యన్మహేష్వ- 
ప్యారాదారోహయన్తి ధ్వజపటమనఘాః కుజ్బుతాజ్టిం భజే౭_హమ్‌ ॥ 25 
నటరాజస్వామి ఉత్సవాలలో మొదట అగ్నిహోత్రాన్ని అనుష్టించి, వపనం, 
పవనమంత్రాచమనం, కూశ్మాండహోమం, వాస్తుశాంతి, నాంది, మృత్సంగ్రహణం, 
అంకురార్పణం, రక్షాబంధనం, వృషభప్రోక్షణం - అనే వీటిని అనుష్టించి, తరువాత 


శ్రీమదుమాపతిశివప్రణీతః 19 


ధ్వజారోహణాన్ని పరిశుద్దులైన దీక్షితులు అనుష్టిస్తున్నారు. అటువంటి, కుంచితాంఘైని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 25 





శో మళ్చో చన్రన్దార్మభూతేష్వపి వృషగజరా డ్రాజతాద్రిష్వథాశ్వే 

సోమాస్మందస్వరూపస్వయమురునయనే గోరథేమాగణో యః । 

స్థిత్వా బ్రహ్మోత్సవేషు త్రిషు చ నటపతిః ప్రత్యహం వీథియాత్రాం 

కృత్వా స్నాత్వా సదస్స్వం ప్రవిశతి శివయా కుజ్బుతాట్షిం భజే౭_హమ్‌ 1126 

ఈవిధంగా ఆ బ్రహ్మోత్సవాలలో నటరాజస్వామి సోమస్మందరూపాలతో వేంచేసి 
ఉండి, మంచం, చంద్రుడు, సూర్యుడు, భూతం, వృషభం, ఏనుగు, కైలాసపర్వతం, అశ్వం 
- అనే వాహనాలలో, గొప్పరథంలో, చిత్రరథంలో భిక్షాటన రూపిగా ప్రతిసంవత్సరం 
జరిగే బ్రహ్మోత్సవాలలో ప్రతిదినం వీథియాత్రను చేసి, శివగంగలో స్నానమాడి, (వేయి 
కాళ్ళమండపంలో అభిషేకాదులను స్వీకరించి) అంబికతో కలిసి తన చిత్సభను చేరుతున్నాడు. 
అటువంటి, కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 26 





శ్లో క్రోదేన శ్రీశనామ్నా చరణసరసిజం యస్య శమ్మోర్న దృష్టం 

హంసేన బ్రహ్మనామ్నా న మకుటశిఖరం యస్య దృష్టం కిలాసీత్‌ । 

ఓంకారే నిత్యవాసం త్రీదలసుమవరైరర్వృమానాజ్షియుగ్మం 

హంసం హంసేరుపాస్యం హరిహరవపుషం కుజ్బితాట్రిం భజే౭_హమ్‌ 1127 

నటరాజస్వామియొక్క పాదాలు రెండు ఆదివరాహస్వామిచేకూడా దర్శింపబడలేదు. 
ఈ ఈశ్వరుని మకుటాగ్రం హంసరూపి అయిన బ్రహ్మచే దర్శించడానికి సాధ్యం కానిది 
అయినది. ఓంకారంలో నివసించేవాడు, బిల్వం, పుష్పం మొదలైనవానిచే పూజింపబడే 
రెండు పాదాలను కలవాడు, పరమాత్మ స్వరూపి, సన్వ్యాసులచే ఉపాసింపబడేవాడు, 
శంకరనారాయణమూర్తి, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 27 





శో పూర్వం జ్ఞానోపదేశం మణిమయవచసే కున్గవృక్షస్య మూలే 
కృత్వాసాదిత్వమాప్పా నృపతికరలసత్‌ స్వర్ణవేత్రప్రహారమ్‌ । 
లబ్బ్వా తేనోక్తగానైర్మధురసభరితై స్తృప్తిమాప్వాథ తస్మై 
ముక్తిం ప్రాదాద్య ఈశస్తమభిలసుహృదం కుజ్బుతాజ్టిం భజే౭_హమ్‌ 1128 


20 శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 


ఈశ్వరుడు పూర్వం ఒకానొక సమయంలో కుందవృక్షం మూలంలో ఉండి (ఆవుడై 
యార్‌ కోయిల్‌) మణివాచకర్‌ అనే భక్తునకు జ్ఞానోపదేశాన్ని చేసి, అతనిని అనుగ్రహింపదలచి 
గుజ్టిపురౌతు రూపాన్ని ధరించి, తర్వాత మట్టిని మోసిన సమయంలో పాండ్యరాజు చేతిలో 
ఉండే బంగారుబెత్తం దెబ్బలు తిని, ఆ మణివాచకర్‌చేత చెప్పబడిన మిక్కిలి తీయని 
తిరువాచకమ్‌, తిరుక్కోవైయార్‌ - అనే ప్రబంధాల గానాలతో తృప్తిని పొంది, తర్వాత ఆ 
మణివాచకర్‌కు ముక్తిని అనుగ్రహించాడు. అటువంటివాడు, అందటికి సుహృత్తు, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 28 





శ్లో దేవో యః పుల్మసాయ ద్విజకులజనుషే వల్మలస్యాత్మజాయ 

నన్గాభిఖ్యాయ ముక్తిం కణతృణసుధియే దత్తవాన్‌ భక్తివశ్యః । 

నిత్యత్వం వ్యాఘ్రపాదప్రథితఫణిపతిస్తోత్రకృత్‌ జైమినిభ్యః 

తాంస్తాన్మామాంశ్చ సర్వాన్‌ తమజరమమరం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ 129 

పరమేశ్వరుడు బ్రాహ్మణుడైన పుల్మసునకు వల్మలుని కుమారుడైన వాల్మలి అనే 
వానికి, నందుడనే తిరునాకైప్పోవార్‌ నాయనార్‌కు, కణమ్‌ పుల్లనాయనార్‌కు ముక్తిని 
అనుగ్రహించాడు. ఆరీతిలోనే భక్తికి వశ్యుడై వ్యాఘ్రపాదుడు, ప్రసిద్దుడైన పతంజలి, 
వేదపాదస్తవాన్ని రచించిన జైమిని - అనే వీరికి వారు కోరిన ఆయా మనోరథాలను 
అన్నిటిని ఇచ్చినవాడు, అజరుడు, అమరుడు, కుంచితాం(ఘైని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 29 





శ్లో ఆహృత్య బ్రహ్మశీర్షం సకలజనిమతాం దర్శనాయస్వదక్షే 
పారే సంన్థాష్య పూర్వం (శ్రుతివదనవిధిం వామతో౭_ స్థాపయద్యః 
అద్యారభ్యాత్మయోనే మదుపహృతహవిశ్శేషభుక్ష్వం భవేతి 
స్వాజ్ఞాప్యాకాశరూపస్తమపి నటపతిం కుజ్బొతాజ్రిం భజేం హమ్‌ ॥ 380 
నటరాజస్వామి అయిన పరమేశ్వరుడు పూర్వం ఒకానొక కాలంలో అయిదు 
తలలున్న కారణంచేత గర్వించిన (బ్రహ్మదేవుని అయిదవ తలను కోసి, సకలజనులకు 
తెలుపగోరి ఆ తలను కుడివైపున ఉంచి, తిరిగి ఆలయం లేనందువల్ల బాధపడి, తనను 
సేవించే, నాల్గు ముఖాలను కల (బ్రహ్మదేవుని “ఓ (బ్రహ్మదేవా! ఈనాటి నుండి నీవు 
నిర్మాల్య హవిస్సును భుజించు” అని ఆజ్ఞాపించి, తన వామభాగంలో ఆలయంతోకూడిన 
వానినిగా చేశాడు. అటువంటి, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 80 





శ్రీమదుమాపతిశివప్రణీతః 21 


శ్లో పార్థాయస్వాస్త్రదానం పశుపతిరకరోద్యః పురా రాజతాద్రౌ 

యుద్ధం తేనైవ కృత్వా వనచరతనుభాక్‌ భిన్నశీర్షస్తథాసీత్‌ I 

భీమస్వాన్తార్చానాధ్యై స్త్రిదలసుమవరైశృ్ళన్నగాట్రో నితాన్తం 

జాతస్తం చిత్సభేశం నిఖిలతనుగతం కుళ్బ్చుతా[్రిం భజేం హమ్‌ ॥ 31 

పశుపతి వేటగాని రూపాన్ని ధరించి, కైలాసశిఖరసమీపంలో తపస్సు చేసిన 
అర్జునునితో యుద్ధం చేసి, అతనికి గాండీవమనే వింటియొక్క దెబ్బతో పగులగొట్టబడిన 
శిరస్సును కలవాడయ్యాడు. ఆ పార్టుని కోసం తన పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. భీమసేనుని 
మానసపూజలో అర్పింపబడిన బిల్వపుష్పాలతో మజగు పరచబడిన శరీరాన్ని కల 
వాడయ్యాడు, అటువంటివాడు, సకల శరీరాలలో వ్యాపించి ఉండే కుంచితాంఘైని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 31 





శో ఆసీన్మేరుశ్ళరాసో ధరణిరపిరథో జ్యాః భవత్సర్పరాజో౭_ 

ప్యాస్తాం చక్రేం ర్మసోమౌ సరసిజనిలయస్సారథిః యస్య శమ్మోః | 

ఆసన్నాశ్వశ్చ వేదా జలనిధిశరధే (స్రైపురం హన్తుమిచ్చోః 

హేతుం తం లోకసృష్టిస్థితిలయకరణే కుజ్బుతాజ్షిం భజేత హమ్‌ ॥ 32 

త్రిపురసంహారాన్ని చేయాలనే ఇచ్చ కలవాడు, సముద్రాన్ని అంబులపొదిగా 
కలవాడైన శంభువునకు మేరు పర్వతం విల్లుగా, భూమి రథంగా, ఆదిశేషుడు వింటినారిగా, 
సూర్యచంద్రులు రథానికి రెండు చక్రాలు, బ్రహ్మ రథసారథిగా, వేదాలు గుజ్టాలుగా 
అయినవి. అటువంటివాడు, లోకాలను సృష్టించడం, రక్షించడం, లయంచేయడం - అనే 
వీటికి కారణమైనవాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 82 





శ్లో! క్షీరాబ్ధేర్మన్హరాద్రి ప్రమథనసమయే: ప్యుత్ధితే కాలకూటే 
గచ్చత్సు ప్రాప్యభీతిం నిఖిలసురకులేష్వప్యనాదిః పురస్తాత్‌ । 
ఆవిర్భూయ ప్రభుర్యస్సకలసురగణాన్‌ ప్రాశ్య తం కాలకూటం 
సద్యో రక్షత్రమీశం తుహినగిరినుతం కుజ్బితాజ్షిం భజే9_హమ్‌ ॥ 33 
పాలకడలిని మందరపర్వతంతో చిలికే సమయంలో కాలకూటమనే విషం పుట్టింది. 


అపుడు చాలా భయపడిన దేవతలు నాల్లు దిశలలో పరుగెత్తి పోయారు. ఆ సమయంలో 
ఆదిలేనివాడైన ప్రభువు ఆ దేవతలకు ముందు ప్రత్యక్షమై ఆ కాలకూటాన్ని మింగి, వెంటనే 


22 శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 


వారిని రక్షించాడు. అటువంటివాడు, హిమాచలంచేత స్తుతింపబడినవాడు, కుంచితాంఘైని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 38 





శ్లో కృత్వా జమ్బూఫలాభం విషమఖిలజగద్భక్షణే జాగరూకం 
స్వాస్యే ప్రక్షేషమాత్రాన్నిజజఠరవసత్రాణిసౌఖ్యాయ దేవీ । 
కణ్ధం సంగృహ్య హస్తాత్రియముఖకమలం వీక్షమాణా కిలాసీత్‌ 
తాం దృష్ట్వా న్వగ్రహీద్యస్తమభఖిలవరదం కుజ్బీతాట్రిం భజే౭_హమ్‌ 1184 


లోకాలను భక్షించే విషయంలో మిక్కిలి జాగరూకంగా (ఉత్సాహంగా) ఉండే ఆ 
కాలకూటవిషాన్ని ఒక నేరేడు పండువలె చేసి దానిని తన కంఠంలో శివుడు వేసికొన్నంత 
మాత్రంలో, ఆతని ఉదరంలో ఉండే సమస్త ప్రాణుల క్షేమంకోసం అంబిక తన చేతితో 
శివుని కంఠాన్ని స్పృశించి, నాయకుడైన అతని కమలంవంటి ముఖాన్ని చూచింది. అపుడా 
దేవిని చూచి పరమేశ్వరుడు అనుగ్రహించాడు. అట్టివాడు అన్నివరాలను ఇచ్చేవాడైన 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 34 





శ్లో॥॥ మార్కజ్జేయే పురా శ్రీరజతగిరిపతేర్లిజ్ఞపూజా ప్రవృత్తే 
పాశైః కర్షత్యథార్కా భయకరవదనే లిజ్ఞమధ్యాన్మహేశః । 
ఆగత్యారక్షదేతం మునిమథ శమనం మారయామాస దేవః 
యస్తం నిత్యం నటేశం నిభీలనృపనుతం కుళ్చుతా[జ్రీం భజే హమ్‌ ॥ 85 


పూర్వం ఒకానొక సమయంలో మార్మండేయుడనే మునికుమారుడు కైలాసనాథుని 
లింగపూజను చేసే తరుణంలో భయంకరమైన ముఖాన్ని కల యముడు పాశాలతో ఆ 
మునికుమారుని కట్టి ఈడ్చగా, అపుడు మహేశ్వరుడు లింగంమధ్యలోనుండి ప్రత్యక్షమై, 
ఆ మార్కండేయుని రక్షించాడు. యముని సంహరించాడు. అటువంటివాడు, నిత్యం సమస్త 
ప్రభువులచేత స్తుతింపబడేవాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 35 





శ్లో సృష్ట్వా బ్రహ్మాణమాదౌ (శ్రుతిగణమభీలం దత్తవాన్యో మహేశః 
తస్మై నిర్మాల్యభుక్తం స్వసదసి విలసత్పజ్బుపీఠాధరత్వమ్‌ I 
సూతత్వం స్వస్య మూర్ధస్థితమకుటవర(ప్రేక్షణే హంసభావం 
తం దేవం చిత్సభాయాం స్థితిజుషమమలం కుళ్చుతా[జ్టీం భజేం_ హమ్‌॥ 36 


శ్రీమదుమాపతిశివప్రణీతః 23 


లోకం పుట్టడానికి ముందు మహేశ్వరుడు ముందుగా బ్రహ్మను సృష్టించి, 
వేదభాగాలను అన్నిటిని అతనికి ఉపదేశించి అనుగ్రహించాడు. ఆ (బ్రహ్మదేవుని కోసం 
తన నిర్మాల్యాన్ని భుజించడాన్ని తన సభలో వెలిగే అయిదు పీఠ్రాలలో కింది పీఠంగా 
ఉండే స్థితిని, రథసారథిగా ఉండే స్థితిని, తన కిరీటాగ్రాన్ని అన్వేషించేటపుడు హంసపక్షి 
రూపంతో ఉండే స్థితిని అనుగ్రహించాడు. అటువంటివాడు, చిత్సభలో ఎల్లప్పుడు భాసించే 
వాడు, (త్రివిధ దోషరహితుడు, కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 36 





శ్లో; యో మారః ప్రేషితోః భూత్స్వ్వసవిధమసురోత్సారితైస్స్వర్లిభిః స్వం 
యోగారూఢాత్సమాధేశ్చలయితుమచలే రాజతే£ నన్యదృష్టిమ్‌ I 
తం మారం ఫాలనేత్రజ్వలనహతతనుం యో౭_ కరోద్దక్షిణాస్యః 
సేవాహేవాకలక్ష్మీపతిముఖనిబిడం కుజ్బితాజ్షిం భజే9_హమ్‌ ॥ _ 37 
పూర్వం ఒకానొక సమయంలో శివుడు అంబికను వీడి, కైలాసపర్వతంలో 
యోగసమాధిలో ఉండే తనను చలించేటట్లు చేయడంకోసం అసురులచే (ప్రేరేపింపబడిన 
దేవతలచే మన్మథుడు తన (శివుని) సమీపానికి పంపబడ్డాడు. ఆ మన్మథుని, దక్షిణదిక్కులో 
ముఖాన్ని కలవాడైన ఈశ్వరుడు తన ఫాలనేత్రంలో ఉండే అగ్నిలో హోమం చేయబడిన 
శరీరాన్ని కలవానినిగా చేశాడు. అటువంటివాడు, సేవ చేసే కాలంలో దీనమైన వచనాలను 
పలికే విష్ణువు మొదలైన దేవతలచే పరివేస్టింపబదేవాడు, కుంచితాంఘ్రని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 37 





శో విష్ణుర్చహ్మా రమేన్లో దహనపితృపతీ రాక్షసానామధీశః 

పాశీ వాయుః కుబేరః త్రిదృగరుణముభఖాదేవతాశ్చన్లసూర్యా I 

నిత్యం యత్‌ క్షేతరాజే పశుపతి నటనం దృష్టవన్తః స్వనామ్నా 

లిజ్లాన్‌ సంస్థాష్య నత్వా సుఖవరమభజన్‌ కుజ్బుతాట్షిం భజే౭_హమ్‌ 1188 

విష్ణువు, (బ్రహ్మ, లక్ష్మి, ఇంద్రుడు, అగ్ని యముడు, నిబుతి, వరుణుడు, వాయువు, 
కుబేరుడు, ఈశానుడు, అరుణుడు - అనే వీరిని ఆదిగాకల అన్యదేవతలు, చంద్రసూర్యులు 
అనే వీరు ప్రతిదినం చిదంబరక్షేత్రంలో పశుపతి అయిన నటరాజస్వామి నటనను దర్శిస్తూ, 
తమపేర్లతో శివలింగాలను ప్రతిష్టించి, నమస్కరించి, సౌఖ్యాలను పొందుతున్నారు. 
అటువంటివాడు, కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 38 





24 శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 


శ్లో సీత్రాజానిః పురస్తాద్విధికులజనుషం రావణం సాబ్గమేకో 

హత్వా తద్దోషశాన్వై నలముఖకపిఖిః నిర్మితే రామసేతౌ । 

లిజ్ఞం సంన్థాష్య యస్యానవరతయజనాత్రాప్తవానిష్టసిద్ధిం 

తం శమ్మ్భుం వేదవేద్యం ప్రణతభవహరం కుజ్బితాట్ర్రిం భజే౭_హమ్‌ 1189 

శ్రీరాముడు మొదట, బ్రహ్మవంశంలో పుట్టిన రావణుని అతని బంధుమిత్రులతో 
పాటు ఒక్కడే సంహరించి, దానివల్ల కల్గిన దోషాన్ని పోగొట్టుకొనదలచి, నలుడు మొదలైన 
వానరులచే నిర్మింపబడిన రామసేతువులో పరమేశ్వరుని లింగాన్ని స్థాపించాడు. దానికి 
నిత్యపూజనుచేసి ఇష్టసిద్ధిని పొందాడు. అటువంటి పరమేశ్వరుడు, శంభువు, వేదాలతో 
తెలియదగినవాడు, నమస్మరించినవారికి భవబంధాలను పోగొట్టేవాడు, కుంచితాంఘైని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 39 





శ్లో॥ మోహిన్యా శమ్భురాదావతినిబిడవనే దారుకాఖ్యే చరన్‌ యః 
సౌన్దర్యాద్విప్రదారాన్మునిగణమపి తం మాయయా మోహయిత్వా । 
వ్యర్థీకృత్యాభిచారం ద్విజకులవిహితం సంప్రదర్వ్యాత్మనృత్తం 
విప్రాంశ్చాన్వగ్రహీద్యస్తమపి గిరిశయం కుళ్బొతాజ్ర్రిం భజేతల హమ్‌ ॥ 40 
శంభువు, మోహినీరూపాన్ని పొందిన విష్ణువుతో కలిసి, చాలా దట్టంగా ఉండే 
దారుకావనంలో సంచరించే అందరితో మునిపత్నులను, విష్ణువు మోహినీరూపంలో మునుల 
సమూహాన్ని మోహాన్ని పొందేటట్లుచేసి, ఆ మునులచే చేయబడిన అభిచారకర్మలను వ్యర్థం 
చేశారు. తన నటనను వారికి దర్శింపజేసి, ఆ మునులను పరమేశ్వరుడు అనుగ్రహించాడు. 
అటువంటివాడు, కైలాసపర్వతంలో నివసించేవాడు, కుంచితాంఘ్రైని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 40 





శ్లో పూర్వం వాల్మల్యభిఖ్యాన్నిహతతనువరో దేవరాడ్విష్ణుమాప్పా 
చోక్వా స్వోదన్తమస్మై సహ మురరిపుణా ప్రాప్య యత్‌ క్షేతమీశమ్‌ | 
ఆరాధ్యాప్తా సువీర్యే యదనఘకృపయా మారయామాస శత్రుం 
తం దేవం చిత్సభేశం వరరుచి వినుతం కుజ్బితాట్షిం భజే. హమ్‌ ॥ 41 


పూర్వం ఒకానొక సమయంలో వాల్యలి అనే అసురునిచే కొట్టబడిన శరీరాన్ని కల 
ఇంద్రుడు, విష్ణువు వద్దకు చేరి, జరిగిన వృత్తాంతాన్ని విష్ణువునకు తెలిపి, ఆ విష్ణువుతో 


శ్రీమదుమాపతిశివప్రణీతః 25 


కలిసి నటరాజస్వామి క్షేత్రమైన చిదంబరానికి పోయి, అక్కడ ఈశ్వరుని ఆరాధించి, ఆ 
నటరాజస్వామి కృపవల్ల ఆశించిన ప్రయోజనాన్ని పొంది, ఆ వాల్మలి అనే శత్రువును 
విష్ణువు ద్వారా సంహరింపజేశాడు. అటువంటివాడు, వరరుచి అనే (వ్యాకరణానికి వార్తికాన్ని 
రచించిన) మునిచే స్తుతింపబడినవాడు, కుంచితాం(ఫ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 41 





శ్లో॥ యడ్దక్షేః ద్యాపి విష్ణుర్మణిమయసదనే దక్షిణే స్వాజ్ఞియుగ్మం 

కృత్వాస్యం చోత్తరస్యాం శరముఖఫణిరాడ్భోగతల్సే శయానః । 

నిత్యం నిద్రాం ప్రకుర్వన్నపి హృది సతతం యత్సదం ధ్యాయతీద్యం 

దేవ్యా తం చిత్సభేశం సుతగజవదనం కుజ్బీతాట్షిం భజేతం హమ్‌ ॥ 42 

నటరాజస్వామికి దక్షిణదిక్కులో ఎల్లప్పుడు విష్ణువు మణులచే అలంకరింపబడిన 
ఆలయంలో దక్షిణ దిక్కులో రెండు పాదాలను, ఉత్తర దిక్కుగా శిరస్సును పెట్టుకొని, 
అయిదు తలలను కల ఆదిశేషపర్యంకంపై శయనించి, సదానిద్రలో ఉన్నట్లుగా వేంచేసి 
ఉన్నా తన హృదయంలో దేవితోకూడిన నటరాజస్వామిమూర్తి పాదాన్ని ధ్యానిస్తున్నాడు. 
అటువంటి వాడు, వినాయకుని పుత్రునిగా కలవాడు, కుంచితాంఘ్రుని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. (ఇపుడు విష్ణువు తల దక్షిణంగా, పాదాలు ఉత్తరంగా దర్శనమిస్తున్నాయి. )42 





శ్లో సమృన్ధస్సున్షరః శ్రీమణిమయవచనో జిహ్వికా రాజనామా 
చత్వారో ప్యాత్మగానైర్వివిధరసభరై స్ఫోత్రరూపై పైర్యమీశమ్‌ I 
స్తుత్వా తతర క యం చైక మద్వైతమూర్తిం 
ప్రాపుర్ముక్తిం "త్రమాద్యం కృతవిధుమకుటం కుళ్బొతాజ్ఞిం భజే హమ్‌ 1148 


తిరుజ్ఞాననంబంధర్‌, సుందర్‌, మణివాచకర్‌, అప్పర్‌ - అనే ఈ నల్గురు 
వివిధరసాలతో నిండిన, సోత్రరూపాలైన తమ గానాలతో ఆ యా చోట్ల ఉండే పలు 
నటరాజస్వామి రూపాలను స్తుతించినప్పటికీ, ఆ నటరాజస్వామి రూపాలన్నీ ఒకటిగానే, 
రెండవ మూర్తిని లేనివిగానే ఉన్నాయి. అటువంటి అద్వైతమూర్తిని స్తుతించి వారు ముక్తిని 
పొందారు. అటువంటివాడు, ఆద్యుడు, చంద్రుని మకుటంలో కలవాడు, కుంచితాంఘిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 43 





26 శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 


శ్లో కైలాసాద్రౌ వటద్రోర్నికటమధిగతో దక్షిణామూర్తిరూపః 
తర్ణన్యబజ్లుష్టయోగాత్సనకముఖమహాయోగినాం జ్ఞానదాతా 
మౌనేన శ్రీకుమారం నిటిలనయనతో దగ్గదేహజ్బ కృత్వా 
యశ్చాప్పాద్రీన్సకన్యాం సుతవరమసృజత్కుజ్చితాట్షిం భజే౭_హమ్‌ ॥ 44 


పరమేశ్వరుడు కైలాసపర్వతంలోని వటవృక్షం మూలప్రదేశంలో వేంచేసి ఉండి, 
మౌనంగా దక్షిణమూర్తిరూపుడై చిన్ముద్రతో సనకుడు మొదలైన మహా యోగులకు జ్ఞానాన్ని 
ప్రసాదించాడు. ఫాలనేత్రంతో మన్మథుని దహించి, తరువాత పర్వతరాజపుత్రి అయిన 
పార్వతిని వివాహమాడి పుత్రుడైన సుబ్రహ్మణ్యుని జనింపజేశాడు. అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 44 





శ్లో॥ శూరాదిధ్వంసనార్థం సుతకరకమలే దత్తవాన్‌ శక్తిమాదౌ 
సర్వాస్త్రజ్చోపదిశ్య ప్రబలసురరిపూన్‌ కాలసామీప్యభాజః । 
కృత్వోదూ హే న్రకన్యాం వనచరతనుజాం గేహమాయాహి తాతే- 
త్యుక్వా చాన్వగ్రహీద్యో గృహమపి ముదితః కుజ్బితాట్ర్రిం భజే£_ హమ్‌॥ 45 


పరమేశ్వరుడు, శూరపద్ముడు మొదలైన అసురులను ధ్వంసం చేయదలచి, పుత్రుడైన 
సుబ్రహ్మణ్యస్వామి యొక్క తామరపూవు వంటి చేతిలో మొదట శక్తి అనే ఆయుధాన్ని 
ఇచ్చాడు. తర్వాత, సర్వాస్తాలను ఉపదేశించి, బలిష్టులైన ఆ దేవశత్రువులను యమసమీపాన్ని 
చేరిన వారినిగా చేసి, ఇంద్రుని, వేటగాని కుమార్తెలైన దేవసేన, వల్లి అనే ఇద్దజఖు కన్యలను 
వివాహమాడి, సంతోషించినవాడై “కుమారా! ఇక్కడకు రా!” అని పల్కి సంతోషంతో 
సుబ్రహ్మణ్యస్వామిని అనుగ్రహించాడు. అటువంటివాడు, కుంచితాంఫిని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 45 





శ్లో॥ కాల్యా సాకం పురా యస్సురమునిసదసి స్వాజ్మిముద్యమ్య చోర్ధ్వం 

నృత్తం కృత్వాఃథ కాలీం పశుపతి రజయత్తద్వహిష్మారపూర్వమ్‌ । 

సర్వే దేవా మునీంద్రాః ప్రభురితి చ వదన్యూర్థ్వనృత్తే శమూర్తిం 

యం దేవం పూజయన్తి ప్రతిదినమనఘాః కుళ్చీతా [క్రీం భజే9_ హమ్‌ 1146 

పూర్వం ఒకానొక సమయంలో పశుపతి అయిన ఆ పరమేశ్వరుడు దేవతలు, 
మునులు ((త్రిసహగస్ర మునీశ్వరులు) అనే వీరితో కూడిన (మనోమయమని చెప్పబడిన, 
మూడవదిగా చెప్పబడే నృత్తసభలో) కాళికాదేవితోపాటు ఒక కాలును పైకెత్తి ఉంచి నాట్యం 


శ్రీమదుమాపతిశివప్రణీతః 27 


చేస్తూ ఆ కాళిని తిరస్మారంతో జయించాడు. అందజు దేవతలు, మహర్షులు ఊర్థ్వ 
తాండవమూర్తి అయిన ఆ పరమేశ్వరుని ప్రభువుగా స్తుతించారు. ప్రతిదినం పరిశుద్దులైన 
త్రిసహస్రమునులు ఆ స్వామిని పూజిస్తున్నారు. అటువంటి, కుంచితాంఘ్రిని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 46 





శ్లో॥ అన్తర్వేద్యాం స్వయజ్జే దివిషదధిపతౌ సామగానైస్తథోచ్చె- 
రాహూతే౭_నాగతేం_స్మిన్యదమలనటనం దృష్టవన్తం సురేన్షమ్‌ I 
సద్యో బుధ్వాత్మభూస్తం స్వయమతితరసాః ౭ నీయ యస్యాతిదేశాత్‌ 
విపైస్సాకం స్వయజ్ఞం సురనుతమకరోత్‌ కుజ్బుతాజ్షిం భజే౭£_హమ్‌ 1147 
పూర్వం ఒకానొక సమయంలో అంతర్వేదిలో బ్రహ్మ తాను చేసే యజ్ఞంలో 
సామగానంతో దేవేంద్రుని ఆవాహనం చేయగా ఆ దేవేంద్రుడు రాలేదు. అపుడు తన 
జ్ఞానదృష్టితో చిదంబరంలోని పరమేశ్వరుని నాట్యాన్ని అతడు దర్శిస్తున్నాడని వెంటనే 
గ్రహించి బ్రహ్మ తానే స్వయంగా చిదంబరానికి వచ్చి నటరాజస్వామి ఆజ్ఞతో త్రిసహస్ర 
మునులతోపాటు ఆ దేవేంద్రుని తన యాగశాలకు వచ్చేటట్లు చేసి, తన యాగాన్ని దేవతలచే 
కీర్తింపబడేవిధంగా నిర్వహించాడు. అటువంటి, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 47 





శో యశ్శమృుః కాలహన్హా జలధరమసురం స్వాజ్షిం చక్రేణ హత్వా 
తద్దృష్క ఎ్రక్యాస్రశ[స్రః వినిహతవపుషస్సర్వలోకానరక్షత్‌ 
యం స్వక్రోధస్వరూపం జలధరమసురం నాశయన్తం వరేణ్యం 
సర్వే లోకా వదన్తి ప్రమథపతినుతం కుజ్బుతాట్ర్రిం భజే౭_హమ్‌ ॥ 48 


కాలుని సంహరించిన శంభువు 'జలధరుడనే అసురుని” తన పాదంతో సృష్టించిన 
చక్రాయుధంతో సంహరించి, ఆ అసురుని దుష్టమైన కృత్యాలతో, అస్త్రాలతో బాధింపబడిన 
శరీరాలను కల సర్వలోకాలలోని ప్రాణులను రక్షించాడు. ఆ పరమేశ్వరుని, తన కోపస్వరూపి 
అయిన జలధరుడనే అసురుని నాశం చేసినవాడని, శ్రేష్టుడని ప్రాణులన్నీ కీర్తిస్తున్నాయి. 
నందికేశ్వరునిచే స్తుతింపబడేవాడు, అటువంటివాడు కుంచితాంఘ్రైని కల్గినవాడైన నటరాజ 
మూర్తిని భజిస్తున్నాను. 48 


28 శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 


శ్లో కైలాసాద్రౌ కదాచిత్సశుపతినయనాన్యద్రిజాతా పిధాయ 

క్రీడాం చక్రేం_న్థకారాత్సురరిపురుదభూదన్గ్థకాభ్యో౭_తిదుష్టః । 

తద్‌ దుషృత్యం జగత్యాం ప్రసృమరమస హై స్సర్వలోకైః స్తుతో యః 

తం హత్వా౭ రక్షదేతాంస్తమజహరినుతం కుజ్బుతాజ్టిం భజే౭_హమ్‌ 1 49 

ఒకానొక సమయంలో కైలాసపర్వతంపై పార్వతీదేవి పరమేశ్వరుని నేత్రాలను 
తన చేతులతో మూసి ఆటలాడింది. అపుడు లోకం అంతా చీకటి అయినందున, అంధకుడనే 
పేరును కలవాడు, చాలా దుష్టుడు, దేవతలకు శత్రువైన ఒక అసురుడు పుట్టాడు. లోకంలో 
వ్యాపించే అతని దుష్కృత్యాలను సహించ లేని సమస్త ప్రాణులచే ప్రార్థింపబడిన 
పరమేశ్వరుడు ఆ అసురుని సంహరించి లోకంలోని ప్రాణులను రక్షించాడు. అటువంటివాడు, 
(బ్రహ్మ, విష్ణువులచె స్తుతింపబడినవాడు, కుంచితాంఘైని కల్గినవాడైన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 49 





శ్లో హాలాస్యే మీననేత్రాపరిణయసమయే దర్శనాయాగతాభ్యాం 

సర్పేన్దవ్యాఘ్రపద్భ్యాం రజతసదసి యస్సాజ్షిముద్యమ్య వామమ్‌ । 

నృత్తం కృత్వా మునీన్హావితరమునిసురాంస్తోషపాథోధిమగ్నాన్‌ 

చక్రే తం సున్దరాజ్ఞం మధురిపువినుతం కుజ్బుతాట్ర్రిం భజే౭_హమ్‌ 150 

(దక్షిణ) మధురాపురిలో మీనాక్షీదేవి కల్యాణసమయాన్ని దర్శించాలని వచ్చిన 
పతంజలి, వ్యాఘ్రపాదుడు అనే మునులలో అక్కడ ఉందే రజతసదస్సులో (వెళ్ళీ 
అంబలమ్‌”లో) పరమేశ్వరుడు తన ఎడమకాలును ఎత్తి తాండవమాడి, ఆ మునులను, 
దేవతలను సంతోషసముద్రంలో మునిగిన వారినిగా చేశాడు. అటువంటివాడు, అందమైన 
తిరుమేనిని కలవాడు, విష్ణువుచే స్తుతింపబడినవాడు, కుంచితాంఘిని కల్షినవాడైన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 50 





శ్లో మాఘే మాసే మఖర్తే వరుణవిరచితబ్రహ్మహత్యావిముక్త్య 
ప్రీత్యా యస్సన్నిధాయ స్వయమురుమకరైః పూరితే౭ బ్లా జలేశమ్‌ । 
స్నానాన్ముక్తస్వపాపం నిఖిలమపి జనం కారయామాస పూర్వం 
తం దేవం చిత్సభాయామనవరతనటం కుళ్ళ్చీతా [క్రీం భజే9_ హమ్‌ ॥51 
పూర్వం ఒకానొక సమయంలో మాఘమాసంలోని మఘానక్షత్రంలో వరుణునకు 
కల్గిన బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టడంకోసం అతని ప్రార్ధనను పురస్కరించుకొని 


శ్రీమదుమాపతిశివప్రణీతః 29 


పరమేశ్వరుడు పెద్దపెద్ద చేపలతో నిండిన సముద్రాన్ని చేరి, తన జలక్రీడలతో ఆ వరుణుని 
ఆ పాపంనుండి విడిపించి, తరువాత జనులందలటిని ఆ తీర్ధస్నానం ద్వారా పాపం 
లేనివారినిగా చేశాడు. అటువంటివాడు, ప్రకాశించేవాడు, చిత్సభలో సదా తాండవం 
చేసేవాడు, కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 51 





శ్లో దక్షే యష్టుం ప్రవృత్తే పరమశివమనాదృత్య తత్మన్యకాయాం 
గత్వా తత్ర స్వతాతం నతవదనము పేక్షైన్హమగ్నిం విశన్యామ్‌ | 
గౌర్యాం కోపాద్య ఈశో దశశతవదనం వీరముత్సాద్య కాలీం 
తాభ్యాం దక్షాదినాశం వ్యరచయదతులం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ 1152 


దక్షప్రజాపతి పరమశివుని అనాదరించి యాగం చేసే సమయంలో, అతని కుమార్తె 
అయిన దాక్షాయణి అక్కడకు పోయి, అక్కడ తలవంచుకొని ఉన్నవాడు, తనతో 
మాట్లాడనివాడైన తనతండ్రి దక్షుని అనాదరించి, ఆహవనీయమనే అగ్నిలో ప్రవేశించింది. 
అపుడు ఆ విషయాన్ని తెలిసిన పరమేశ్వరుడు కోపంతో వేయి ముఖాలను కల వీరభద్రుడై, 
కాళిని సృష్టించి, ఆ ఇద్దతి ద్వారా ఆ దక్షునకు, ఆయాగసభలో ఉండే ఇతరదేవతలు 
మొదలైనవారికి నాశాన్ని కల్గించాడు. అటువంటివాడు, ఉపమానం లేనివాడు, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 52 





శో పార్షో యల్లిబ్లబుధ్యా యదుకులతిలకం పూజయామాస పూర్వం 

తన్నిర్మాల్యం సమస్తం రజతగిరినిషచ్చజ్యరాంఘ్రౌ ప్రదృవ్వా | 

భీమ స్వాన్తార్చితం చ స్వసఖమపి గురుం పృష్టవాన్‌ తచ్చరిత్రం 

తం దేవం చిత్సభాయాం కృతనటనవరం కుజ్బ్చుతా[జ్రీం భజేం హమ్‌ 11538 

పూర్వం ఒకానొక కాలంలో అర్జునుడు పరమేశ్చరుని లింగమనే భావంతో శ్రీకృష్ణుని 
పూజించాడు. అపుడు ఆ పూజలోని నిర్మాల్యాన్ని అంతటిని, భీముని మానసపూజలోని 
నిర్మాల్యాన్ని అంతటిని కైలాసగిరిలో ప్రకాశించే శంకరుని పాదాలలో స్పష్టంగా దర్శించి, 
తత్మారణంగా తనకు స్నేహితుడు, గురువైన శ్రీకృష్ణుని వద్ద ఆ సంగతిని గూర్చి ప్రశ్నించాడు. 
అటువంటివాడు, చిత్సభలో నాట్యం చేసేవాడు, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 58 


30 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


శ్లో కృష్ణో యల్లిబపూజామనుదినమకరోద్యామునే వామతీరే 
తన్నిర్మాల్యం గృహీత్వా యజతి పరశివం చోపమన్యౌ మునీగే 
జ్ఞాత్వైతద్వృత్తమారాత్తదమలకరవారగ్దృప్టిభిద్దిక్షితో: భూత్‌ 
తత్పూజాలిజ్ఞమూలం తమనఘనటనం కుజ్బొతాజ్రిం భజేత హమ్‌ ॥ 54 


శ్రీకృష్ణుడు యమునానది ఉత్తరతీరంలో పరమేశ్వరుని శివలింగాన్ని ప్రతిదినం 
పూజించాడు. యముననదిలో కొట్టుకొనివచ్చే, శ్రీకృష్ణుడు చేసిన ఆ పూజలోని నిర్మాల్యాన్ని 
తీసికొని ఉపమన్యువు అనే మునివరుడు, దీక్ష లేనివాని పూజలోని నిర్మాల్యం నిర్మాల్యం 
కాలేదనే భావంతో, ఆ నిర్మాల్యంతో పరమశివుని పూజించాడు. ఆ వృత్తాంతాన్ని తెలిసికొన్న 
శ్రీకృష్ణుడు వేగంగా ఆ మునివరుని దగ్గరకు వెళ్ళి ఆముని యొక్క పవిత్రమైన చేతులద్వారా 
వాక్కు దృష్టిద్వారా దీక్షను స్వీకరించినవాడయ్యాడు. అటువంటివాడు, కుంచితాంఘిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. ర్‌4 





శ్లో ఓజ్మారార్థం షడాస్యే రజతగిరివరే పృచ్చతి బ్రహ్మదేవం 

చోజ్మారార్లో౭ హమస్మీత్యనువదతి విధౌ శిక్షయామాస తం యః । 

తద్వత్మాదర్థమేనం స్వయమపి కుతుకా[చ్చోతుమత్యాదరేణ 

స్వాజ్కే సంస్థాప్య సూనుం ప్రముదితమకరోత్‌ కుజ్బుతాజ్షిం భజే. హమ్‌1155 

ఒకానొక సమయంలో కైలాసగిరిలో సుబ్రహ్మణ్యస్వామి పరమశివుని దర్శించగోరి 
వచ్చిన (బ్రహ్మదేవుని పిలిపించి, ఓంకారార్థాన్ని చెప్పమని అడిగాడు. అపుడు ఆ (బ్రహ్మదేవుడు 
“ఓంకారార్థాన్ని నేనే” అని అనగా, అపుడు అతనిని పరమశివుడు శిక్షించాడు. ఆ 
సుబ్రహ్మణ్యస్వామి నోటినుండి ఓంకారార్డాన్ని స్వయంగా వినగోరిన శివుడు అత్యాదరంతో 
అతనిని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని అతనిని ఆనందపరచాడు. అటువంటివాడు, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. ర్‌ర్‌ 





శ్లో వైకుణ్లో నిత్యమాదౌ పశుపతిమనఘైః పుణ్జరీకైస్సహ(ప్రే- 
ణార్సాం కుర్వన్‌ కదాచిన్న చరమకమలం దృష్టమాసీత్తదేవ I 
ఉత్పాట్య స్వాక్షిపద్మం యదమలపదయోరర్పయిత్వాథ యస్మాత్‌ 
చక్రం సంప్రాప్య రేజే తమపి నటపతిం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ ॥ 56 
విష్ణువు ప్రతిదినం పశుపతి అయిన పరమేశ్వరుని పరిశుద్దాలైన వేయి తామర 


శ్రీమదుమాపతిశివప్రణీతః 31 


పూలతో అర్చిస్తూ వచ్చాడు. ఒకానొక తరుణంలో వేయిలో ఒక తామరపుష్పం దొరకలేదు. 
అపుడు విష్ణువు నేత్రాన్ని పెకలించి పరమశివుని పాదాలలో అర్చించి, తర్వాత ఆ 
పరమేశ్వరునివల్ల చక్రాయుధాన్ని పొంది ప్రకాశించాడు. అటువంటి నటరాజు, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 56 





శో కైలాసోద్యానదేశం సహ గిరిసుతయా? ౨ ప్వైకదా చగన్దచూడః 
సద్యస్తత్రేన్దిరాగాధరభువి నివసన్యః కపీశార్చితోః భూత్‌ I 
యస్తస్మై సార్వభౌమత్వపదమపి దదావస్త్రశస్తావళిఇ్బు 
తం దేవం పారిజాతాద్యఫీలసుమధరం కుజ్బొతా[జ్రీం భజేత హమ్‌ ॥ 57 
ఒకానొక సమయంలో అంబికతోకూడ చంద్రచూడుడైన పరమేశ్వరుడు కైలాసంలో 
ఉండే ఉద్యానవనాన్ని చేరి, అక్కడ ఉండే బిల్వవృక్షం క్రిందిభాగంలో నివసించేవాడై, 
శ్రేష్టమైన ఒక వానరంచేత పూజింపబడ్డాడు. ఆ వానరానికి ప్రభువుగా అయే స్థితిని, అస్త్ర 
శస్తాలను ఇచ్చాడు. అటువంటివాడు, దేవుడు, పారిజాతం మొదలైన అన్ని పుష్పాలను 
ధరించేవాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 57 





శ్లో॥ స్వర్గాధీశః కదాచిత్మపివదననృపాన్‌ నాశయిత్వా స్వశత్రూన్‌ 

దత్యాస్మై త్యాగరాజం షడపి తదితరాన్‌ (ప్రేక్షయామాస రాజే | 

సోప్యాధారాది సప్తస్థలవరసదనేష్వగ్రజైరర్చతే స్మ 

తన్మూర్తీనాం చ మూలం మునిగణవినుతం కుజ్బుతాట్హ్రిం భజే౭_ హమ్‌॥ 58 

ఒకసమయంలో దేవేంద్రుడు వానరముఖాన్ని కల రాజుచే (ముకుంద చక్రవర్తిచే) 
తన శత్రువులైన అసురులను సంహరించి, ఆ ప్రభువునకు త్యాగరాజమూర్తిని, ఇంకా 
ఆజుత్యాగరాజమూర్తులను ఇచ్చి భూలోకానికి పంపిచాడు. ఆ ప్రభువు మూలాధారక్షేత్రమని 
చెప్పబడే తిరువారూరులో, తిరునల్లార్‌, తిరునాకైక్కారోణమ్‌, తిరుక్కువకై, తిరువాయ్‌మూర్‌, 
తిరుక్కారవాశల్‌, తిరుముదైకాడు - అనే శివక్షేత్రాలలో ఆ మూర్తులను స్థాపించి, 
బ్రాహ్మణులద్వారా పూజను జరిపించాడు. ఆ మూర్తులకు మూలస్థానం అయినవాడు, 
మహర్షి సమూహంబే స్తుతింపబడినవాడు, కుంచితాం(ఘైని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 58 


32 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


శ్లో వాసిష్టాద్యా మునీంద్రాః ప్రతిదినమయుతం పజ్బవర్ణం జపనో 

యత్‌ క్షేత్రే వత్సరాన్తే హవనమపి తథా తర్పణం బ్రహ్మభుక్తమ్‌ । 

కృత్వా స్వాభీష్టమాపుర్నటపతిపురతస్తత్సపర్యాం విధాయ 

ప్రేమా తం చిత్సభేశం విధిముఖవినుతం కుజ్బీతాట్రిం భజే౭_హమ్‌ 1159 

వసిష్టుని ఆదిగా కల మహర్షులు చిదంబరక్షేత్రంలోని నటరాజుకు ముందు 
ప్రతిదినం పంచాక్షరిని పదివేలమార్లు (అయితం) జపించి, ఒక సంవత్సరం చివర హోమం, 
తర్పణం, బ్రాహ్మణ భోజనం (ఇది మంత్రశాస్రాలలో పురశ్చరణమనబడుతుంది. ) - అనే 
వీటిని అనుష్టించి, చాలా ప్రీతితో నటరాజమూర్తికి విశేషమైన ఆరాధనను చేసి, తమ 
తమ అభీష్టాలను పొందారు. అటువంటివాడు, బ్రహ్మను ఆదిగా కల దేవతలచే స్తోత్రం 
చేయబడినవాడు, కుంచితాం[ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 59 





శ్లో కజ్బీద్దేవం సభాయాం సకలమునివరైరర్వ్యమానాంఘైియుగ్మం 

ఇచ్చాదేవ్యా స్వశక్యా మిలితమనుపమం సచ్చిదానందనృత్తమ్‌ । 

వామేభిత్యర్థవామే స్థితియుగభుజయా జ్ఞాన శక్యా చ దృష్టం 

సర్వేషాం భక్తిభాజాం నిథీలసుఖకరం కుళ్బ్చొతాజ్రిం భజేత హమ్‌ ॥ 60 

ఇటువంటివాడని ఇదమిత్భంగా పల్మడానికి సాధ్యం కానివాడు, సభలో ప్రసన్నంగా 
ఉండేవాడు, మునులందతిచే పూజచేయబడే రెండు చరణాలను కలవాడు, తనదేని అయిన 
ఇచ్చాశక్తితో కూడినవాడు, సాటి లేనివాడు, సచ్చిదానంద రూపమైన నర్తనాన్ని కలవాడు, 
తన ఎడమ వైపున, గోడలోని సగభాగంలోను (రహస్య కుడ్యం క్రింద భాగంలో) ఉండే, 
రెండు చేతులను కల దేవిచే వీక్షింపబడేవాడు, భక్తులందటికి వారు కోరిన సుఖాలను 
ప్రసాదించేవాడు, కుంచితాం[ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 60 





శో లక్ష్మిపుష్పం తథార్మం బకగరుతమధః కృష్ణధుత్తూరపుష్పం 
గంగాచన్లా జటాశ్చ స్వశిరసి సతతం కర్ణయోర్లాయకాౌ ద్వా । 
హస్తేష్వహ్యాగ్నిఢక్యాః పదకమలయుగే రత్నమంజీరభూషా 
ధృత్వా యస్సామృ్బరూపస్సదసి జయతి తం కుళ్బ్చుతా[జ్రీం భజేం_ హమ్‌॥61 
లక్ష్మీపుష్పం, జిల్లేడుపూలు, కొంగజిల్లేడుపూవు, నల్లఉమ్మెత్తపూవు - మొదలైన 
పూలు, గంగ, చంద్రుడు, జటలు - అనే వీనిని శిరస్సులో కంబళాశ్వతరులనే ఇద్దటు 


శ్రీమదుమాపతిశివప్రణీతః 33 


సర్పరూపులైన పాఠకులను చెవులు రెండింటిలోను, సర్పం, అగ్ని డమరుకం - అనే 
వీటిని చేతిలోను, రెండు పాదాలలో రత్నమంజీరాలను ఎల్లప్పుడు ధరించి, సాంబ రూపుడైన 
పరమేశ్వరుడు చిత్సభలో ప్రకాశిస్తున్నాడు. అటువంటివాడు, కుంచితాం(ఘైని కల్లిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 61 





శో భూషారూపైః ఫణీగైర్ట్విగుణితమహసం పుష్పహాసం పురారిం 
భస్మాలిప్తాజ్ఞమీ శం భవమయజలధేస్తారకం భక్తిభాజామ్‌ । 
ధర్మాదీంస్తాన్‌ పుమర్దాన్‌ దదతమనుదినం దక్షిణాస్యం స్వభక్ష్యై- 
ర్భాసారూపైశ్చ గానైక్‌ కృతనుతిమమితం కుజ్బితాజ్రిం భజే హమ్‌ ॥ 62 


ఆభరణ రూపంలో ఉండే సర్పాలతో రెండింతలుగా చేయబడిన కాంతిని కలవాడు, 
స్వచ్చమైన మందహాసాన్ని కలవాడు, త్రిపురాసుర సంహారాన్ని చేసినవాడు, విభూతిని 
అలంకరించుకొన్నవాడు, తనపట్ల భక్తిని కలవారిని సంసారబంధంనుండి విడిపించేవాడు, 
ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధపురుషార్థాలను ఇచ్చేవాడు, దక్షిణదిశకు అభిముఖమైన 
ముఖాన్ని కలవాడు, తన భక్తులచే వారి వారికి తగిన భాషలోని గానాలద్వారా 
స్తుతింపబడేవాడు, కుంచితాం[ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 62 





శో యస్యోర్థ్వే దక్షపాణా వినిహితడమరోర్మాతృకావర్ణరూపం 

(తైచత్వారింశదర్ణం చతురధికదశాలజ్మృతం సూత్రజాలమ్‌ । 

జాతం యత్తద్‌ గృహీత్వా పణనసుతముఖాః శబ్దశాస్తాదిగర్భం 

తత్తచ్చాస్తాణ్యకుర్వన్‌ దరహసితముఖం కుజ్బీతాట్రిం భజే౭_హమ్‌ ॥ 638 

నటరాజమూర్తి పైకి ఎత్తిపట్టుకొన్న చేతిలోఉండే డమరుకంనుండి మాతృకా 
వర్ణరూపాలైనవి, నలభైమూడు వర్ణాలతో కూడినవి, “అ ఇ ఉణ్‌” అనే సూత్రాన్ని ప్రారంభంలో 
కల్గినవి అయిన పధ్నాలుగు సూత్రాలు వ్యక్తమైనవి. ఆ సూత్రాలను పణనుడనే బుషియొక్క 
పుత్రుడైన పాణిని మహర్షి మొదలైన పెద్దలు వ్యాకరణశాస్త్రం మొదలైనవానికి కారణభూతులై 
వాటిని ప్రవర్తింపజేశారు. అటువంటివాడు, మందహాసంతో కూడినవాడు, కుంచితాంఘిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 63 

(“నృత్తావసానే నటరాజరాజః ననాద ధక్కాం నవపంచవారమ్‌, ఉద్ధర్తు కామః 
సనకాది సిద్ధానేతద్విమర్శే శివసూత్రజాలమ్‌, స జయతి దివ్యనటేశో నృత్యతి యోసౌ 


34 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


చిదంబర సభాయామ్‌, పాణిన్యాద్యా మునయః యస్య చ దయయా మనోరథా న భజన్‌” 
అనే సూక్తుల ద్వారా పై విషయం స్పష్టం చేయబడింది. ) 





శ్లో॥ వామే కృత్వా శిఖీన్టం డమరుమపి కరే దక్షిణే: భీతిము ద్రాం 

యో౭_న్యస్మిన్‌ వామపాదం సరసిజసదృశం కుజ్బితం దోలహస్తాత్‌ । 

భక్తే ముక్తేశ్చ దానే నిపుణమిదమితి ప్రాణినాం దర్శ్భయిత్వా 

నృత్యన్తం చిత్సభాయాం (శ్రుతిశిఖరనుతం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ 1164 

ఎడమచేతిలో అగ్నిని, కుడిచేతిలో డమరుకాన్ని కలవాడు, అభయముద్రను చాచిన 
వేటొక ఎడమ చేతితో కలవాడు, కొంచెం ఎత్తి పట్టుకొన్న తామరపూవులు సాటివచ్చే 
ఎడమ పాదాన్ని “భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే విషయంలో ఇది శరణం, సామర్థ్యం కల్గినది” 
అని జీవులకు చూపిస్తూ, చిత్సభలో నర్తనం చేసేవాడు, ఉపనిషత్తులచే స్తుతింపబడేవాడు, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 64 





శ్లో మూలాధారాదిషట్కెస్యనవరతనటం యం విరాజో హృదబ్దై 

సర్పేన్టవ్యాఘ్రపాదప్రముఖమునినుతం షట్సు కాలేషు వేదైః । 

ఆరాధ్యాభీష్టసిద్ధిం ద్విజకులతిలకాః ప్రాప్పువన్తి ప్రభుం తం 

చిచ్చక్యా యుక్తమాద్యం కనకగిరికరం కుజ్బ్చితా[జ్టీం భజేం హమ్‌ ॥ 65 

మూలాధారం మొదలైన ఆటు స్థానాలలోను (మూలాధారం, స్వాధిష్టానం, 
మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ - అనే ఆటు స్థానాలలో) (పరమేశ్వరుని 
నటననుగూర్చి, దాని ఉపాసనా క్రమాలను చిదంబర కల్పం, దహరవిద్యాఖండం మొదలైన 
(గ్రంథాలలో చూడవచ్చు) ఎల్లప్పుడు నాట్యం చేసేవాడు, విరాట్‌ పురుషుని హృదయంలో 
నర్తనం చేసేవాడు, (విరాట్‌ హృదయమని ఆదిభూతంలోని చిదంబరం చెప్పబడుతున్నది.) 
పతంజలి, వ్యాఘ్రపాదుడు మొదలైన మునులచే స్తుతింపబడే పరమేశ్వరుని ద్విజ శ్రేష్ణులు 
వేదాలతో ఆటు కాలాలలోను పూజనం చేసి, అభీష్టసిద్ధులను పొందుతున్నారు. అటువంటి 
ప్రభువు, చిత్‌ శక్తితో కూడినవాడు, ఆదిలో ఉండేవాడు, మహామేరువును చేతిలో కలవాడు, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 65 





శ్లో వేదానోక్తాత్మరూపం విధిహరితనుజం విశ్వనాథం సదస్థం 
స్వధ్యానాన్నాశయన్తం సకలభువనగం మోహమప్యన్థకారమ్‌ ॥ 


శ్రీమదుమాపతిశివప్రణీతః 35 


చన్లోత్తంసం స్మితాస్యం సితభసితలసత్సాలదేశం త్రినేత్రం 

విశ్వైరేవైర్నతా[జ్ఞిం వివిధతనుగతం కుజ్బితాట్రిం భజే హమ్‌ ॥ 66 

వేదాంతశాగస్తాలలో చెప్పబడిన ఆత్మస్వరూపం, (బ్రహ్మ, విష్ణువులను పుత్రునిగా 
కలవాడు, లోకనాథుడు, చిత్సభలో ఉండేవాడు, తనను ధ్యానం చేసినంతమాత్రంలోనే 
లోకంలో ఉండే మోహాంధకారాన్ని పోగొట్టేవాడు, చంద్రుని ధరించినవాడు, నవ్వును కల 
ముఖాన్ని కలవాడు, తెల్లని విభూతితో ప్రకాశించే ఫాలాన్ని కలవాడు, మూడు కన్నులను 
కలవాడు, విశ్వేదేవులచే (శ్రాద్ధంలో పూజింపబడే దేవతలు) నమస్మరింపబడ్డ చరణాలను 
కలవాడు, ప్రాణులందథి శరీరాలలో ఉండేవాడు, కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 66 





శ్లో చక్తూంష్యర్మాగ్నిచ న్రాశ్చరణమహిభువి వ్యోమ్మికేశాశ్చ యస్యా- 

ప్యవ్టావాశాశ్చ వస్త్రం నిఖిలభువనసంలగ్నహస్తోః ద్వితీయః ॥ 

కుక్షిర్వారాశిజాలం నటనశుభతలం రుద్రభూమిశ్చ నిత్యం 

తం దేవం చిత్సభేశం (శుతిగణవినుతం కుజ్బుతాజ్టిం భజే౭_హమ్‌ ॥ 67 

పరమేశ్వరునకు కన్నులు సూర్యుడు, అగ్ని, చంద్రుడు - అనే వీరు. పాదాలు 
పాతాళంలో ఉన్నాయి. శిఖలు ఆకాశంలో ఉన్నాయి. ఎనిమిది దిక్కులు వస్త్రాలు, సకల 
భువనాలలో సంబంధం కల్లినవి చేతులు. అతడు అద్వితీయుడు, సప్తసముద్రాలు కుక్షి 
నాట్యం చేసే మంగళకరమైన చోటు రుద్రభూమి. అటువంటివాడు, నిత్యుడు, దేవుడు, 
శ్రుతి సమూహంచే కీర్తింపబడేవాడు, అటువంటి, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 67 





శో దీర్చాయుః పుత్రపొత్రాన్‌ ధనగృహవసుధావస్త్రభూషాగజాశ్వాన్‌ 
విద్యారోగ్యేశభక్తీర్ణలంజసమముఖీస్సుందరీః భృత్యవర్గాన్‌ । 
ముక్తిం యన్నృత్తమూర్తశ్చరణసరసిజం పూజయన్లో లభన్సే 
తం దేవం చిత్సభేశం సకరుణహృదయం కుజ్బుతాట్హ్రిం భజే౭_హమ్‌ 11 68 
దీర్ణమైన ఆయుస్సు, పుత్రులు, పౌత్రులు, గృహాలు, భూమి, వస్త్రాలు, ఆభరణాలు, 
ఏనుగులు, అశ్వాలు, విద్య, ఆరోగ్యం, ఈశ్వరభక్తి, తామరపూవువంటి ముఖాన్ని కల 


36 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


అందమైన భార్యలు, భృత్యవర్గం, ముక్తి - అనే వీనిని నటరాజస్వామి చరణాన్ని పూజను 
చేసేవారు పొందుతున్నారు. అటువంటివాడు, దేవుడు, చిత్సభకు ప్రభువు, కరుణతో కూడిన 
హృదయాన్ని కలవాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 68 





శ్లో॥ నిత్యారాస్వన్వహం యః ప్రదిశతి నితరాం భుక్తయే కాజ్బనాదీన్‌ 

విప్రాణాం సప్తపాకాన్‌ హవిరపి సకలం సౌమికాస్సప్తసంస్థాః । 

కృత్వా నృత్తేశపూజాం శ్రుతివిహితపథా కుర్వతాం శ్రీసభేశః 

తం దేవం నృత్తమూర్తిం మణిమయపదకం కుజ్బుతాట్ర్రిం భజే౭_హమ్‌। 69 

(అష్టకా, పార్వణః, శ్రాద్ధం, శ్రావణీ, ఆగ్రహాయణీ, చైత్రీ, ఆశ్వయుజీ (ఇతి 

సప్తపాకయజ్ఞసంస్థాః) 

అగ్నాధేయం, అగ్నిహోత్రం, దశపూర్ణమాసా, చాతుర్మాస్యాని, అగ్రయణేష్టి 
నిరూఢపశనిబంధః, సౌత్రమణీ (ఇతి సప్తహవిర్యజ్ఞ సంస్థాః) 

అగ్నిష్టోమః, అత్యగ్నిష్టోమః, ఉక్ట్యః, షోడశీ, వాజపేయః, అతిరాత్రః, ఆప్తోర్యామః 
(ఇతి సప్తసోమసంస్థాః) ఇతి గౌతమః. 

నటరాజస్వామి, సప్తపాకాలను, హవిస్సులను ఏడింటిని, సోమసంస్థలను ఏడింటిని 
అనుష్టించి, వేదంలో చెప్పబడిన రీతిలో నటరాజస్వామి పూజను చేసే దీక్షితులకు ప్రతిదినం 
నిత్యపూజలో బంగారం మొదలైన వస్తువులను అనుగ్రహిస్తాడు. అటువంటి మణిమయమైన 
పతకాలను అలంకరించుకొన్న్య కుంచితాం[ఘ్రిని కల్లిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 69 


(అష్టకాలు, పార్వణం, శ్రాద్ధం, శ్రావణి, ఆగ్రహాయణి, చైత్రి, ఆశ్వయుజి - అనేవి 
ఏడు పాకయజ్ఞసంస్థలు. 

అగ్నాధేయం, అగ్నిహోత్రం, దర్శపూర్ణమాసాలు, చతుర్మాస్యం, అగ్రయణేష్టి, 
నిరూఢపశుబంధం, సౌత్రామణి - అనేవి ఏడు హవిర్యజ్ఞ సంస్థలు. 


అగ్నిష్టోమం, అత్యగ్నిష్ణోమం, ఉక్ట్యం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, ఆప్తోర్యామం 
- అనేవి సప్తసోమసంస్థలు - అని గౌతముడు తెలిపాడు.) 





శ్లో॥ భూతే సంస్థాప్య చైకం చరణసరసిజం దక్షిణం వామపాదం 
శిజ్ఞాన్మజ్లోరశోభం విధిముఖదివిషత్పూజితం భక్తిభాజామ్‌ । 


శ్రీమదుమాపతిశివప్రణీతః 37 


ధర్మాదీష్టాన్‌ ప్రదాతుం ధనలిపిసహితం కిజ్చిదుద్‌ధృత్య తిర్యక్సా- 
కుజ్బ్యానన్దనృత్తం కలయతి వరదం కుజ్బీతాట్ష్రిం భజేతం హమ్‌ ॥ 70 


అపస్మారుడనే భూతంపైన కుడికాలు మోపి, అందమైన మంజీరాలతో అలంకరింప 
బడిన మంజీరాలతో శోభిల్లేది, (బ్రహ్మోది దేవతలచే పూజింపబడేది ధనలిపిని (న్యాసక్రమంలో 
ఆ రెండు అక్షరాలను ఆ పాదంలో ధ్యానించి పూజించాలని మంత్రశాస్త్రం తెల్పుతున్నది) 
కల్గినది అయిన ఎడమ పాదాన్ని తనపట్ల భక్తిని కలవారికి వారుకోరిన మనోరథాలను 
అనుగ్రహించడంకోసం కొంచెం పైకి ఎత్తి (అడ్డంగా వంచి) ఆనందనర్తనాన్ని పరమేశ్వరుడు 
చేస్తున్నాడు. అటువంటి వరదుడైన, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 70 





శో యామ్యే శ్రీనూపురాఖ్యాజనిభృదఘహరా నిమ్నగా భాతి యస్యో- 

దీచ్యాం శ్వేతాభిధానా వరుణదిళి మహావీరభద్రాఖ్యవాపీ . 

ప్రాచ్యామబ్ధిస్సమీపే తదుదరవిలసత్తిల్వకాన్తారనామ్ని 

క్షేతే యశ్చిత్సభాయాం నటతి సకలగం కుజ్బుతాజ్షిం భజేత హమ్‌ ॥ 71 

దక్షిణదిశలో ప్రాణుల పాపాలను పోగొట్టేది అయిన శ్రీనూపురా (కొళ్ళిడమ్‌) అనేనది, 
ఉత్తరదిక్కులో శ్వేతనది (వెళ్ళాబు), పడమటిదిశలో వీరభద్ర సరస్సు (వీరాణ ఏరి) తూర్పు 
దెసలో సముద్రం ప్రకాశించగా, వాని మధ్యలో భాసించే తిల్లైవనమ్‌ అని పేరున్న క్షేత్రంలో 
పరమేశ్వరుడు చిత్సభలో నర్తనం చేస్తున్నాడు. అటువంటివాడు, సకలాన్ని (మూర్తిభవించిన 
వాడు) పొందినవాడు, కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 71 





శ్లో; పబ్బుప్రాకారయుక్తే ప్రవిలసతి పురే పంక్తితీర్ధప్రవీతే 
సర్వాశావ్యాప్తకీర్తిద్విజవరనిబిదే వ్యోమనామ్యాత్మరూపే । 
మధ్యే శ్రీచిత్సభాయాం కలయతి నటనం సర్వదా సామ్మ్బికో యః 
తం దేవం వేదమూర్ధస్థితిజాషమనఘం కుళ్బ్చుతా[జ్టీం భజేం హమ్‌ ॥ 72 


అయిదు ప్రాకారాలతో కూడినది, పది తీర్జాలతో పరివేష్టితమైనది (శివగంగ, 
సముద్రం, పులిమడుగు, యౌవనేశ్వరం, అనంతేశ్వరం, నాగేశ్వరం, బ్రహ్మతీర్థం, చాముండీ 
తీర్ధం, తిరుప్పాజ్మిడల్‌, పరమానందకూపం - అనేవి ఆ పది తీర్థాలు) కీర్తిని కల 
బ్రాహ్మణులచే నిండి ఉండేది, ఆకాశమనే పేరును కల్గినది, ఆత్మరూపమైన చిదంబరక్ష్మేత్రంలో 
మధ్యలోగల చిత్సభలో ఎల్లప్పుడు అంబికతో కలిసి ఉండి పరమేశ్వరుడు నర్తనం చేస్తున్నాడు. 


38 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


అటువంటి వాడు, వేదాంతాలలో ఉండేవాడు, పరిశుద్దుడు, కుంచితాంఘ్రిని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 72 





శ్లో భాసన్తే నైవ యస్మిన్‌ రవిశశిహుతభుక్తారకాశ్చాపి విద్యుత్‌ 

యస్మాద్భీత్యేన్సవాయూమిహిరకిరణజో దూరతో యాని నిత్యమ్‌ | 

యద్రూపం యోగివర్యా హృదయసరసిజే చిన్తయన్యన్వహం తం 

శ్రీమన్తం చిత్రరూపం వసుకరకమలం కుళ్చీతా [క్రీం భజేతం హమ్‌ ॥ 78 

పరమేశ్వరునిలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు, మెజుపు - అనే ఇవి 
ప్రకాశం లేనివి అవుతున్నాయి. ఆ పరమేశ్వరునివల్ల భయంతో ఇంద్రుడు, వాయువు, 
యముడు - అనే వీరు చాలా దూరంగా సంచరిస్తున్నారు. పరమేశ్వరుని రూపాన్ని యోగి 
శ్రేష్టులు తమహృదయాలలో ఎల్లప్పుడు ధ్యానిస్తున్నారు. అటువంటివాడు, శ్రీమంతుడు, 
ఆశ్చర్యస్వరూపుడు, ఎనిమిది - తామరలవంటి చేతులను కలవాడు (మంత్రశాస్త్రంలో 
ఎనిమిది చేతులను కల నటరాజస్వరూపం తెలుపబడింది. ), కుంచితాం[ఘ్రిని కల్గిన నటరాజ 
మూర్తిని భజిస్తున్నాను. 73 





శో షట్మాలార్సాసు నిత్యం సృటికమణిమయే లిబ్బనృత్తేశమూర్తీం 
శుద్దెసీర్ణైః కదాచిత్‌ స్వమపి నటపతిం చాభిషేక్తుం సమంత్రమ్‌ । 
మూర్థాలంకారభూతా ప్రవహతి పరమానందకూపే యదుక్యా 
గంగా తం చిత్సభేశం సురవరవినుతం కుజ్బొతా[జ్ట్రిం భజే హమ్‌ 1 74 


ప్రతిదినం షట్మాల పూజలలో స్పటికలింగం, రత్నసభాపతిమూర్తి, ఇంకా మిగిలిన 
అన్యదేవతలు నటరాజైన తనను మంత్రాలతోను శుద్ధమైన తీర్జాలతో అభి షేకించడంకోసం 
శిరస్సులో వెలిగేది అయిన గంగ, పరమానందకూపంలో (చిత్సభకు తూర్పు దిక్కులోని 
బావి) పరమేశ్వరుని ఆజ్ఞతో ప్రవహిస్తున్నది. అటువంటి, దేవద్రేష్టులచే స్తుతింపబడ్డ 
కుంచితాంఘీని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 74 





శో స్తమ్మాకారైః పురాణైః ధృతకనకసభా భాతి యస్యాగ్రభాగే 
యస్యాం ధర్మస్వరూపో వృషభపతిరుదగ్వక్రపద్మో విభాతి | 


శ్రీమదుమాపతిశివప్రణీతః 39 


యస్యామీశస్య దేవ్యా సృటికవటుకయో రత్నమూర్తే మునీన్లాః 

కుర్వన్యద్భిః ప్రపూజాం తమపి నటవరం కుళ్చితా [క్రీం భజేం హమ్‌ ॥175 

స్తంభరూపాన్ని పొందినవి అయిన పద్దెనిమిది పురాణాలతో ధరింపబడిన కనకసభ 
(విజ్ఞానమయకోశం) నటరాజమూర్తికి ముందు వెల్లుతున్నది. ఆ సభలో ఉత్తరముఖం 
చూస్తూ ధర్మస్వరూపుడైన నందికేశ్వరుడు వెల్లుతున్నాడు. ఆ కనకసభలో ఈశ్వరునకు, 
అంబికకు, స్ఫటికలింగానికి, స్వర్ణాకర్షణ భైరవునకు, రత్నసభాపతికి మునీంద్రులు అభిషేకాన్ని 
చేస్తున్నారు. అటువంటివాడు, నటశ్రేష్ణుడైన, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 75 


(బ్రాహ్మం, పాద్యం, వైష్ణవం, శైవం, భాగవతం, భవిష్యం, నారదీయం, 
మార్మండేయం, ఆగ్నేయం, బ్రహ్మవైవర్తం, లింగం, వరాహం, స్మాందం, వామనం, కూర్మం, 
మాత్స్యం, గారుడం, బ్రహ్మాండం - అనేవి 18 పురాణాలు. “మద్వయం భద్వయం చైవ 
బ్రత్రయం వచతుష్టయం, అనాపలింగం కూస్మాని పురాణాని పృథక్‌ పృథక్‌” అనేది దేవీ 
భాగవత వచనం. 


శివపురాణంలోని చివరి అక్షరాన్ని రెండవ అక్షరాన్ని పురస్కరించుకొని “వ 
చతుష్టయమ్‌” అని చెప్పబడింది.) 





శ్లో॥ యద్గేహం పబజ్బుసాలైర్డిశి దిశి విలసద్గోపురైర్వేదసజ్ఞ్యై- 

రన్నాది బ్రహ్మకో శత్వముపగతస భా పజ్బుకైర్భాతి తీర్ధెః | 

శ్రీమూలస్తానదేవీ హరిగజవదనస్మన్లగే హైశ్ళ నిత్యం 

థి 0 ఈ 

తత్రత్యానన్దకోశే విరచితనటనం కుజ్బుతాట్రిం భజే౭_హమ్‌ ॥ 76 

నటరాజస్వామి ఆలయం, అయిదు వీథులతో, నాల్లు దిక్కులలో వెలిగే నాల్గు 
గోపురాలతో, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలని 
చెప్పబడే అయిదు సభలతో, (రాజసభ, దేవసభ, నర్తనసభ, కనకసభ, చిత్‌సభ) శివగంగ 
మొదలైన పుణ్యతీర్థాలతో, శ్రీమూలనాథుడు, అంబిక, విష్ణువు, వినాయకుడు, 
సుబ్రహ్మణ్యుడు మొదలైన దేవతల ఆలయాలతో ప్రకాశిస్తున్నది. అటువంటి ఆలయంలో 
ఆనందమయ కోశమని చెప్పబడే చిత్సభలో ఎల్లప్పుడు చేయబడే నర్తనాన్ని కల, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 76 





40 శ్రీకుజ్చితాడ్చిస్తవః 


శ్లో; గజ్లాతీరస్య పజ్బాద్విలసతి సదనే సచ్చిదానన్టరూపా 

దేవీ యా సర్వవిద్యాలయముఖకమలా భాసతే వేదహస్తా 

యా యస్య జ్ఞాన శక్తిశ్శివపదసహితా కామసున్దర్యాభిఖ్యా 

తద్దేవ్యా దృష్టనృత్తం (శ్రుతినిహితపదం కుజ్బ్చుతా[్టిం భజేతల హమ్‌ ॥ 77 

శివగంగకు పడమటి భాగంలో వెలిగే ఆలయంలో సచ్చిదానందరూపిణి, ప్రసన్న- 
మైనదై, సర్వవిద్యలకు స్థానమైన ముఖకమలాన్ని కల్గినదై, నాల్గు చేతులను కల్లినదై, 
శివకామసుందరీ అనే పేరును కల అంబిక నటరాజస్వామికి జ్ఞానశక్తియే. అటువంటి 
అంవికచే వీక్షింపబడే నటనను కలవాడు, వేదశిరస్సులో నిలుపబడిన పాదం కలవాడు, 
కుంచితాంఘీని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 77 


ఈ దేవి ఆలయం శివగంగకు పడమటి దిక్కులో ఉన్నది. శివకామకోష్టమని 
కూడా వ్యవహరింపబడుతున్నది. శ్రీదేవికి చెప్పబడిన పీఠాలలో ఇదికూడ ఒకటిగా 
చెప్పబడుతున్నది. శ్రీవిద్యాగ్రంథాలలో చెప్పబడినా ప్రత్యేకంగా దహరవిద్యాఖండం, 
చిదంబరకల్పం మొదలైన గ్రంథాలలో ఈ దేవియొక్క యంత్రమంత్రఉపాసనా క్రమాలు 
విరివిగా చెప్పబడ్డాయి. శ్రీచక్రమేరుయంత్రం మధ్యలో ఉందే బిందుపీఠంలో నిలచిన 
సన్నివేశంలో కుడివైపు రెండు చేతులలో ఎట్టి కలువలను, జపమాలను ధరించి, ఎడమ 
వైపున ఒక చేతిలో చిలుకను, ఇంకొక చేతిని కటిప్రదేశంలో పెట్టుకొని ఈ దేవి భాసిస్తున్నది. 
“పద్మస్థాం కనకప్రభాం పరిలసత్‌ పద్మాక్షియుగ్మోజ్ఞ్వలామ్‌, అక్షస్రక్‌ శుకశారికాకటిలసత్‌ 
కల్లారహస్తాబ్దనీమ్‌, రక్తస్రక్‌సువిలేపనాంబరధరాం రాజీవనేత్రార్చితాం, ధ్యాయేత్‌ శ్రీ 
శివకామకోష్టనిలయాం నృత్తేశ్వరస్య ప్రియామ్‌” అని చిదంబర రహస్యంలో చెప్పబడింది. 
శ్రీ దేవియొక్క కృపవల్లనే పతంజలి ముని వ్యాకరణమహాభాష్యాది గ్రంథాలను రచించాడు. 
హయగ్రీవుడు, అగస్త్యుడు, లోపాముద్ర, దుర్వాసుడు, పరశురాముడు మొదలైన 
శ్రీవిద్యాచార్యులు, ఆదిశంకరుడు మొదలైన మహానుభావులు ఇక్కడ ఈ దేవిని ఉపాసించి 
తమ అభీష్టాలను, అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. 

ఈ [గ్రంథకర్త అయిన ఉమాపతిశివుడు ఈ ఆలయానికి ఉత్తరంవైపు ప్రాకారంలో 
ఉండే ఒక కోష్టంలోని గోడలో శ్రీచక్రాన్ని చెక్కి అందులో అంబికను పూజించి, ఉపాసించే 
శ్రీ మంత్రమూర్తి దీక్షితులనే పెద్దల వద్ద శ్రీవిద్యోపదేశాన్ని పొంది, అంబిక సన్నిధిలో 
శ్రీవిద్యాజపయజ్ఞాన్ని చిరకాలం అనుష్టించి, శ్రీదేవి అనుగ్రహంతో సకలవిద్యలను పొందారు 
- అని పెద్దలచే చెప్పబడుతున్నది. ఇపుడు కూడా ఈవిధంగా శ్రీచక్రం లిఖింపబడిన 
కోష్టం ఆ కోవెలలో ప్రకాశిస్తున్నది. అయితే, ఇపుడు ఆచోటు కొంచెం శిథిలమైనది. 
అదికూడా పూర్వంవలె జీర్టోద్దారణం చేయబడే అనుగ్రహం లభిస్తుందని నమ్ముతున్నాను. 


శ్రీమదుమాపతిశివప్రణీతః 41 


పద్దెనిమిది మంది సిద్ధులలో నందికేశ్వరుడు - అనే వారు తమ కళాజ్ఞానం అనే 
గ్రంథంలో ఈ అంబికయొక్క నాల్లు మంత్రోపాసన క్రియలను తెలియజేశారు. తిరుమూలవర్‌ 
తమ తిరుమన్దిరమ్‌ గ్రంథంలో తెల్పినదికూడా ఈ అంబికను గూర్చియే. 


ఆదిశంకరులు కేనోపనిషత్తుకు భాష్యం వ్రాసేటపుడు “స తస్మిన్నవకాశే ప్రియమా 
జగామ బహుశోభమానా ముమాం హైమవతీం తాం హోవాచ” అనేచోట మనస్సుతో 
అంవికను ధ్యానించారు. అపుడు అంబిక మిక్కిలి దయతో పూర్వం తెల్పిన రూపంతో 
వారి ముందు సాక్షాత్మరించి, “బహుశోభను కల్గినది, హైమవతి అయిన ఉమను నేనే, ఈ 
ఆకాశక్షేత్రంలో స్వతంత్రమై ప్రకాళిస్తున్నాను. నీ మనోరథం పూర్తి అగుగాక” - అని 
అనుగ్రహించి అంతర్జానమైనది. ఆ ఆదిశంకరులు ఉపనిషద్భాష్యాన్ని అంబికసన్నిధిలోనే 
రచించి పూర్తిచేశారని పెద్దలంటారు. 


ఇంతేకాక, ఈ ఆలయాన్ని నిశితంగా గమనిస్తే, కంచిలోని కామాక్షి ఆలయంవలె 
శక్తికి ప్రధానాలయమై తోస్తున్నది. “తిరుపుజాణ్ణమ్‌” (తిపురాండమ్‌) అనే గ్రంథంలో 
చెప్పబడిన రీతిలో విమానంలో మూడుస్టూపాలు నిర్మింపబడినందున, సమీపంలో వేజు 
శివాలయం లేనందున, దక్షిణాభిముఖంగా ఉండే నటరాజస్వామి సభకు ఉత్తరంవైపు 
అయినా, నిశితంగా చూస్తే కుడివైపుగా అమరి ఉన్నందున, (అంబిక) జ్ఞానశక్తి అని 
చెప్పబడినందున, స్వతంత్రమైన ఆలయం అనే శిల్చశాస్త్రజ్ఞుల అభిప్రాయం. అంతేకాక, 
అనేక విధాలైన ఇతిహాసాలు విశేషంగా కన్పడుతున్నాయి. శ్రీదేవీ భాగవతంలోని దేవీగీతలో 
కూడా “మీనాక్ష్యాః పరమం స్థానం యచ్చ ప్రోక్తం చిదంబరే” అని శ్రీదేవికి ఉత్తమస్థానంగా 
కీర్తింపబడింది. “నందివిద్యా నటేశ్వరీ” అనే లలితాసహస్ర నామసూక్తి ఈ దేవిని ఉద్దేశించే 
ఆ విధంగానే భట్టనారాయణుడు, భాస్మరరాయలు మొదలైన శ్రీవిద్యోపాసకుల అభిప్రాయం 
కూడా ఇదే. 





శ్లో॥ బ్రహ్మైవాః ఖబ్జ్బమేతన్నటనపతితనుం ప్రాప్య వక్రాత్‌ ద్విజేనాన్‌ 
బాహుభ్యః క్షత్రవర్గాన్‌ సకలపశుపతేః పాలనాయోరుయుగ్మాత్‌ । 
వైశ్యాన్‌ పద్భ్యాంశ్చ శూద్రానవికలమసృజల్లీలయా దేవరాట్‌ య- 
స్తం దేవం చిత్సభేశం (శుతివినుతకథం కుజ్బితాజ్ఞిం భజేత హమ్‌ ॥ 78 
అఖండాకారమైన బ్రహ్మం ఈ నటరాజస్వామి స్వరూపాన్ని స్వీకరించి, ముఖంలో 
(బ్రాహ్మణులను, బాహువులలో క్షత్రియులను, సకల పశు సమూహాలను రక్షించగోరి రెండు 


42 శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 


తొడల నుండి వైశ్యులను, రెండు కాళ్ళనుండి శూద్రులను లీలగా సృష్టించాడు. అటువంటి, 
చిత్‌సభాపతి, వేదాలలో చెప్పబడిన గాథలను కలవాదైన, కుంచితాం(ఘ్రిని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 78 





శ్లో॥ స్వస్యాం శ్రీచిత్సభాయాం నటనమతిముదా కర్తుముద్యుక్తవాన్‌ యో 

దేవేన్రే వేణుహస్తే మురజకరయుగే శ్రీపతౌ తాలహస్తే | 

బ్రహ్మణ్యానన్షభాజో జిమినసుతఫణివ్యాఘ్రపాదాస్తదానీం 

జాతా స్తం బ్రహ్మరూపం సగుణమతిగుణం కుజ్బుతాట్షిం భజే౭_హమ్‌ 1179 

నటరాజమూర్తి తన చిత్‌సభలో నటనను చేయడానికి చాలా సంతోషంతో 
అంగీకరించాడు. దేవేంద్రుడు వేణువును, విష్ణువు మద్దెలను, బ్రహ్మ తాళాన్ని ధరించిన 
సమయంలో జిమిని అనే ముని కుమారుడైన జైమిని, పతంజలి, వ్యాఘ్రపాదుడు - అనే 
ముగ్గురు మునులు ఆనందాన్ని పొందినవారయ్యారు. అటువంటి, నిర్గుణసగుణ పరబ్రహ్మ 
రూపుడైన, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 79 





శో విష్ణోర్మజ్బుః కదాచిచ్చరవదనయుతశ్రీపతజ్బల్యభిఖ్య - 

శ్చాతైః పుత్రత్వమాప్వా శివపణనజయోస్సూత్రభజ్లీం సమీక్ష్య । 

శమ్మోర్యస్య ప్రసాదాదరచయదతులం శ్రీమహాభాష్యసంజ్ఞం 

గ్రన్ధం యత్‌ క్షేత్రరాజే తమలికనయనం కుజ్బుతాట్రిం భజే౭_హమ్‌ ॥ 80 

నటరాజమూర్తి క్షేతరాజంలో (చిదంబరంలో) విష్ణువునకు శయనరూపి అయిన 
ఆదిశేషుడు ఒక సమయంలో అయిదు తలలతో పతంజలి అనే పేరును ధరించి, అత్రి 
మహర్షి పుత్రుడై, శివునియొక్క పాణినియొక్క వ్యాకరణసూత్రాల అర్థాన్ని ఆలోచించి, 
నటరాజస్వామి అనుగ్రహంతో సాటి లేని మహాభాష్యమనే పేరును కల ఒక సంస్కృత 
(గ్రంథాన్ని రచించారు. అటువంటివాడు, ఫాలంలో నేత్రాన్ని కలవాడైన, కుంచితాం[ఘ్రిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 80 





ఖః పజ్బాశద్వర్హయుకైర్మనుభిరభిమతం కాంక్షిణాం దేహభాజాం 
స్వక్షేత్రాభిఖ్యమనైైరపి వితతమహాపజ్బపబ్బప్రయోగైః । 
యుక్రైర్లాయ్రిసంఖ్యై ధ్వనిమనుభిరథాభీష్టసిద్ధిప్రదో యః 
తం తత్వాతీతమాద్యం కనకకవచినం కుజ్బితాజ్ర్రిం భజే౭.హమ్‌ ॥ 81 


శ్రీమదుమాపతిశివప్రణీతః 43 


నటరాజస్వామి, అభీష్టాన్ని కోరే ప్రాణులకు యాభై అక్షరాలతో కూడినవి, తన 
క్షేతనామంతో ప్రకాశించేవి అయిన మంత్రాలతోను (చిదంబర మంత్రాలతోను), విస్తార 
రూపాలైన ఇరవై అయిదు ప్రయోగాలతో కూడినవి, ఇరవై నాల్గు అక్షరాలతో కూడినవి 
అయిన ధ్వని అనే మంత్రాలతోను జపం చేసేవారికి ఇష్టసిద్ధిని ఇస్తున్నాడు. అటువంటివాడు, 
తత్వాతీతుడు, ఆద్యుడు, బంగారు కవచాన్ని ధరించినవాడు, కుంచితాం(ఘ్రిని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 81 





శో యస్య స్వాన్తామ్చుజాతాదుడుపతిరుదభూచ్చక్షుషశ్చబ్దరశ్ళ్మి- 

ర్వక్రామ్మోజాచ్చ వహిర్దివిషదధిపతిః ప్రాణతో గన్ఫవాహః I 

యన్నాభేరన్తరిక్షం చరణసరసిజాత్కుమ్భినీద్యాశ్చ శీర్‌ష్టః 

కాష్టాశ్ళ్చ శ్రోత్రయుగ్మాత్తమపి పరశివం కుళ్చీతా [క్రీం భజేత హమ్‌ ॥ 82 

నటరాజస్వామి మనస్సులోనుండి చంద్రుడు, కంటిలోనుండి సూర్యుడు, ముఖంలో 
నుండి అగ్ని ఇంద్రుడు, ప్రాణాలలో నుండి వాయువు, నాభిలోనుండి అంతరిక్షం, 
(భూమ్యాకాశాల మధ్య ఉండే ప్రదేశం) కాలిలో నుండి భూమి, తలలో నుండి స్వర్గలోకం, 
రెండు చెవులలో నుండి దిక్కులు ఆవిర్భవించాయి. అటువంటివాడు, పరమశివుడు, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 82 





శ్లో॥ విద్యాం వామేక్షణేన్లోశృ్రియమపి కలయన్‌ దక్షనేత్రాబ్దబన్లోః 

ఫాలేక్షాచ్చిత్రభానోః సకలజనిమతాం పాపతూలం చ దగ్వ్వా 

స్వస్యాజ్హా ఫలోకమాత్రాదుపనిషదుదితబ్రహ్మబోధం ప్రయచ్చన్‌ 

యస్సర్వాన్‌ రక్షతీశస్తముడుపతిధరం కుజ్బుతాజ్టిం భజే౭_హమ్‌ ॥ 838 

నటరాజమూర్తి ఎడమ నేత్రమైన చంద్రుని నుండి విద్యను, కుడినేత్రమైన సూర్యుని 
నుండి సంపదను అనుగ్రహించి, ఫాలనేత్రమైన అగ్నినుండి సకలప్రాణుల పాపమనే దూదిని 
దహించి, తన శ్రీచరణాన్ని దర్శించినంతమాత్రంలో వేదాంతాలలో చెప్పబడిన బ్రహ్మజ్ఞానాన్ని 
ఇచ్చి, సర్వలోకాలను రక్షిస్తున్నాడు. అటువంటి, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 83 


44 శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 


శ్లో కైలాసే భోగపుర్యాం సకలజనిమతాం హేతురాస్తే శివో యః 

సర్వక్షేత్రేషు గూఢో విలసతి సతతం స్వాంశసాదాఖ్యరూపః । 

సోం_ ప్యేవాంశీధరణ్యాహృదయసరసిజే చిత్సభాన్తస్థభిత్తౌ 

కుర్వన్‌ నృత్తం ముదా౭_ణ్ఞానవతి తమనఘం కుజ్బుతాట్ర్రిం భజే౭_హమ్‌ 1184 

కైలాస పర్వతంలో సకల ప్రాణులకు కారణభూతుదైన పరమశివుడు ప్రధానమైన 
ఆలయంలో ప్రకాశిస్తున్నాడు. ఆ పరమశివుడు సర్వక్షేత్రాలలోను (శరీరాలలోను) మజగుపడి 
ఉండేవాడై, తన అంశతో సదాశివరూపుడై, సదా ప్రకాశిస్తున్నాడు. అటువంటి పరమేశ్వరుడే 
భూమికి హృదయస్థానమైన చిత్సభలో లోపల ఉండే కుద్యంలో (గోడలో) పూర్ణాంశతో 
నర్తనాన్ని చేస్తూ సంతోషంతో (బ్రహ్మోండాలను రక్షిస్తున్నాడు. అటువంటి, పరిశుద్దుడైన, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 84 





శ్లో యద్భాసా భాతి నిత్యం సకలమపి జగత్తత్సరంజ్యోతిరేవ 

వైరాజే హృత్సరోజే కనకసదసి వై సామృనృత్తేశమూర్తిః I 

భూత్వా నృత్తం కరోతి ప్రభురపి జగతాం రక్షణే జాగరూకః 

తం దేవం చిత్సభేశం విధృత సుమస్ఫణిం కుజ్బొతా[జ్రీం భజే హమ్‌ 1185 

నటరాజమూర్తి కాంతిచే ఎల్లప్పుడు సమస్తలోకం ప్రకాశిస్తున్నది. ఆపరంజ్యోతి 
స్వరూపుడైన నటరాజస్వామియే విరాట్‌ పురుషుని హృదయకమలమైన కనకసభలో అంబికతో 
కూడిన నటరాజరూపాన్ని ధరించి నర్తనాన్ని చేస్తున్నాడు. లోకానికి ప్రభువై ఉన్నప్పటికీ, 
రక్షించే విషయంలో జాగరూకుడై ఉన్నాడు. అటువంటి దేవుడు, చిత్సభకు ఈశుడు, 
చేతిలో ధరించిన పుష్పబాణం, అంకుశం - అనే వీటిని కలవాడైన (ఇటువంటి రూపం 
మంత్రశాస్త్రంలో చెప్పబడింది.) కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 85 





శో ఆత్మైవ శ్రీనటేశో ధరణిరవిజలాన్యగ్నివాయూ విహాయ 
చన్లో యజ్వా చ భూత్వా౭ వతి జగదఖీలం పజ్బువింశేశభిన్నః ॥ 
తత్వాతీతో మహేశోః ప్యురురణురఖిలాభ్యన్తరే రాజతే యః 
తం సోమం సోమమిత్రం సుముఖగుహసుతం కుజ్బుతాట్ర్రిం భజేం_ హమ్‌।। 86 
ఆత్మస్వరూపి అయిన నటరాజస్వామి భూమి, సూర్యుడు, జలం, అగ్ని వాయువు, 
ఆకాశం, చంద్రుడు, యజమాని - అనే వీరి రూపాన్ని ధరించి, సమస్త లోకాన్ని రక్షిస్తున్నాడు. 


శ్రీమదుమాపతిశివప్రణీతః 45 


ఈ నటరాజస్వామి పంచవింశతిమూర్తులకంటె విలక్షణుడు, తత్వాతీతుడు. మహేశ్వరుడు 
అయినా చిన్నపెద్ద అనే తేడా లేకుండా అందజు ప్రాణుల హృదయంలో ప్రకాశిస్తున్నాడు. 
అటువంటివాడు, ఉమతో కూడిన వాడు, కుబేరునకు సఖుడు, వినాయకుడు, సు బ్రహ్మణ్యుడనే 
ఇద్దటిని పుత్రులుగా కలవాడు, కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 86 





శ్లో యదృహ్రోచ్చ్భాసరూపా శ్రుతిరపి సకలా తత్సమానా స్మృతిశ్చ 

కల్పాగాథాః పురాణం వివిధమనువరాస్సేతిహాసాశ్చ విద్యః । 

సర్వత్రా ద్యాపి భాన్తి సయమపి కృపయా యత్సభాయాం నటేశో 

భూత్వా లోకాన్‌ సమస్తానవతి తమసమం కుజ్బితాజ్షిం భజే౭_హమ్‌ 1187 

నటరాజస్వామి అనే పరంబ్రహ్మయొక్క ఉచ్చ్వాస రూపాలైన వేదాలు, వాటికి 
సాటివచ్చే స్మ ల్రతులు, కల్పాలు, గాథలు, పురాణాలు, అనేకవిధాలైన మంత్రాలు, ఇతిహాసాలు 
- అనే విద్యలు, అన్నిచోట్ల ఈనాటికీ ఎల్లప్పుడు ప్రకాశిస్తున్నాయి. తానే స్వయంగా 
కృపతో పరమేశ్వరుడు చిత్సభలో నటేశుడై సమస్త లోకాలను రక్షిస్తున్నాడు. అటువంటివాడు, 
సాటిలేనివాడు, కుంచితాం[ఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 87 





శ్లో వేదాన్సే వాక్యరూపా ఉపనిషద ఇమా బ్రహ్మసామీప్యభాజః 

తాసాం ముఖ్యా దశస్యుర్యతివిరచితమహాభాప్యయుక్తా మహత్యః । 

స్తమ్మాకారా స్తువన్తి స్వవిదితనటనం సర్వదా బ్రహ్మరూపం 

తం దేవం చిత్సభేశం పరమతిమహసం కుజ్బీతాట్రిం భజే౭_హమ్‌ ॥ 88 

వేదాంతంలో వాక్యరూపాలు, బ్రహ్మసామీప్యాన్ని పొందినవి అయిన (బ్రహ్మ 
ప్రతిపాదనాలైన) ఉపనిషత్తులలో యతిచే (శంకరభగవత్సాదులచే) రచింపబడిన 
మహాభాష్యాలతో కూడిన పది ఉపనిషత్తులు ముఖ్యమైనవి. ఈ ఉపనిషత్తులు దండాకార 
స్వరంతో (ఉదాత్తానుదాత్తస్వరాలు లేకుండా కేవంల మధ్యమస్వరంతో) తనచే తెలియబడిన 
నర్తన విలాసాన్నికల పరబ్రహ్మరూపుడైన ఆ నటరాజస్వామిని సదా స్తుతిస్తున్నాయి. 
అటువంటివాడు, దేవుడు, చిత్సభేశుడు, శ్రేష్టుడు, అధికమైన కాంతిని కలవాడు, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 88 

('ఈశకేనకఠ(ప్రశ్నముండమాండూక్యతిత్తిరిః, ఐతరేయం చ ఛాందోగ్యం 
బృహదారణ్యకం దశ” అనేవి దశోపనిషత్తులు. ) 





46 శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 


శ్లో శాబ్దే శాస్త్రే ఫణీద్టైః ప్రమితి ఫణితిషు శ్రీకణాదాక్షపాదైః 
వేదాన్తే వ్యాసరూ పైర్డిమినసుతక్ళతౌ భట్టకౌమారతుల్యైః । 
కల్పే బోధాయనై స్తై శ్రుతిషు విధిసమైః పూజ్యతే యో మునీట్జైః 
తైసాహ(స్ట్రైస్సభాయాం తమపి గురువరం కుజ్బితాజ్ర్రిం భజే౭_ హమ్‌ 1189 
వ్యాకరణశాస్త్రంలో పతంజలి, తర్మశాస్త్రంలో కణాదుడు, అక్షపాదుడు - అనే ఇద్దజు, 
వేదాంతంలో వ్యాస, జైమిని మునులు, మీమాంసలో కుమారిలభట్టుతో సమానులు, కల్పంలో 
బోధాయన మహర్షి వేదాలలో (బ్రహ్మకు సమానులు, ప్రసిద్దులు అయిన మూడు వేలమంది 
మునులచే (దీక్షితులచే) పరమేశ్వరుడు సభలో పూజింపబడుతున్నాడు. అటువంటివాడు, 
గురుత్రేష్టుడు, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 89 





శో కళ్టూక్ష్యా స్వస్య శక్యా సహకృతనటనం కస్య శీర్ష చ్చిదన్తం 

కాలం కామం పురాణి స్వ్పపదసరసిజాత్‌ ఫాలనేత్రాత్మితాచ్చ I 

హత్వా (బ్రహ్మర్షిసూనుం సకలదివిషదశ్చాపి రక్షన్లమీశం 

దేవేడ్యం చిత్సభేశం దశశతవదనం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ ॥ 90 

తామరపూవువంటి నేత్రాలను కల్గినది, తనకు శక్తి అయిన అంవికతో కలిసి 
నాట్యాన్ని చేసేవాడు, బ్రహ్మశిరస్సును ఛేదించినవాడు, ప్రసిద్దుడు, యముడు, మన్మథుడు, 
త్రిపురాసురులు - అనే వీరిని తన పాదంతో, నేత్రంతో, హాసంతో సంహరించి, 
మార్కండేయుని సకల దేవతలను రక్షించినవాడు, ఈశ్వరుడు, దేవతలచే స్తుతింపబడేవాడు, 
చిత్సభేశుడు, వేయి ముఖాలతో కూడినవాడైన, కుంచితాం[ఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. (మంత్రశాస్త్రం, చిదంబరకల్పంలోని ధ్వనిమంత్రప్రకరణంలో వేయి ముఖాలతో 
కూడిన రూపం వర్ణింబడింది.) 90 





శో యల్లిజ్లే (బ్రహ్మవిష్ణు ప్రముఖసురవరా భస్మరుద్రాక్షభాజః 
సస్తికాస్సామ్బమూర్తిం సకలతనుభృతాం సర్వదం సర్వరూపమ్‌ । 
అభ్యర్చా్యా౭_౭_ప్వేష్టసిద్ధిం దివి భువి సకలైస్సేవ్యమానా బభూవు- 
స్తం దేవం చిత్సభేశం విధిహుతహవిషం కుజ్బుతాట్షిం భజే౭_హమ్‌ 1191 
పరమేశ్వర స్వరూపమైన లింగంలో భస్మరుద్రాక్షధారులు తమ భార్యలతో 
కూడినవారు, (బ్రహ్మ, విష్ణు - అనే వీరిని పురస్మరించుకొన్నవారైన దేవతలందజు 


శ్రీమదుమాపతిశివప్రణీతః 47 


అంబికతోకూడిన వాడు, సకలప్రాణులకు సర్వాన్ని అనుగ్రహించేవాడు, అన్ని రూపాలను 
కలవాడు అయిన పరమేశ్వరుని పూజించి, తాము కోరిన సిద్ధిని పొంది, స్వర్గంలో, భూమిలో 
అందటిచే సేవింపబడేవారయ్యారు. అటువంటివాడు, దేవుడు, చిత్సభేశుడు, శాస్త్రప్రకారంగా 
హోమం చేయబడిన హవిస్సులను కలవాడు (అగ్నిస్వరూపుడు), కుంచితాం(ఘైని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 91 





శ్లో (శ్రద్దావన్తః శ్రుతిజ్ఞాః పరశివకృపయా౭ ధీతశా స్తాదివిద్యాః 

వ్యర్థాం వాచం త్యజన్తః ప్రతిదినమసకృత్సూజయన్తః ప్రభుం యమ్‌ । 

కుర్వన్తః శ్రౌతకర్మాణ్యనితరసుల భాన్యాత్మబోధం లభన్తే 

విప్రేన్హాః స్వాంశభూతాః పరశుమృగధరం కుజ్బతాట్షిం భజే౭_హమ్‌ 1192 

శ్రద్ధతోకూడినవారు, వేదాలను తెలిసినవారు, పరమేశ్వరుని కృపతో అభ్యసించిన 
శాస్తాదివిద్యలను కలవారు, వ్యర్థమైన మాటలను విడచినవారు, యజ్ఞాలను (శౌతకర్మలను) 
చేసేవారు, తమ అంశవల్ల ఉద్భవించినవారైన బ్రాహ్మణోత్తములకు ప్రభువైన పరమేశ్వరుని 
ప్రతిదినం మాటిమాటికి పూజను చేసేవారై, ఇతరులకు పొందడానికి సాధ్యం కాని 
ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నారు. అటువంటివాడు, పరశువును, లేడిని ధరించినవాడు, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 92 





శ్లో ఫాలే భస్మత్రిపుణ్ణం ఫణినమపి గలే పాదపీఠే చ భూతం 

బాహ్వోర్వహ్నిజ్చ ధక్కాం వదనసరసిజే సూర్యచన్లా శిఖీన్హమ్‌ | 

ఓంకారాఖ్యప్రభాయాం సురభువనగణం పార్వ్వయోర్వాద్యకారౌ 

యః కృత్వా౭_౭_నన్దనృత్తం స్వసదసి కురుతే కుజ్బితాట్ర్రిం భజే౭_హమ్‌ 1198 

పరమేశ్వరుడు తన ఫాలంలో విభూతి త్రిపుందడ్రాన్ని కంఠంలో సర్పాన్ని పాద- 
పీఠంలో భూతాన్ని, రెండు చేతులలో అగ్ని డమరుకాలను, తామరపూవువంటి ముఖంలో 
సూర్యచంద్రులను, అగ్నిని, ఓంకారరూపమైన ప్రభలో దేవలోకాలను అన్నిటిని రెండువైపులా 
వాద్యాలను మోగించేవారైన భానుగోపుడు, బాణాసురుడనే ఇద్దటిని కలవాడై, తన సభలో 
ఆనందనర్తనాన్ని చేస్తున్నాడు. అటువంటివాడు, కుంచితాం[ఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 93 


48 శ్రీకుళ్సేతా జ్రిస్తనః 


శ్లో; సర్వేషాం ప్రాణినాం యస్స్వపదసరసిజం పూజితుం పాణియుగ్మం 

స్వం ద్రష్టుం లోచనే ద్వే స్వచరితమభీలం వక్తుమీశస్సువాచమ్‌ I 

స్వస్య ప్రాదక్షిణార్థం చరణయుగమపి ధ్యానయోగాయ చిత్తం 

దత్వా రక్షత్యజస్రం తముదకమకుటం కుజ్బుతాట్ర్రిం భజే౭_హమ్‌ 1 94 

పరమేశ్వరుడు అన్ని ప్రాణులకు తన చరణాన్ని పూజచేయడానికి రెండు చేతులను, 
తనను దర్శించడానికి రెండు కన్నులను, తన చరిత్రలను అన్నిటిని చెప్పడానికి మంచి 
వాక్కును, తనను ప్రదక్షిణం చేయడానికి రెండు కాళ్ళను, తనను ధ్యానం చేయడానికి 
చిత్తాన్ని ఇచ్చి, సదా రక్షిస్తున్నాడు. అటువంటివాడు, జలాన్ని మకుటంగా కల్గిన (గంగను 
ధరించిన) కుంచితాంఘని కల్గినవాడైన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 94 





శ్లో; నాహం కర్తా చ భోక్తాన చ మమ సుకరం దుష్కరం కర్మ కిజ్బుత్‌ 

ధర్మాధర్మౌ చ దుఃఖం సుఖమపి కరణం నైవ మత్తః పురో న్యః 

సో౭హం బ్రహ్మాస్మి నిత్యో నహి జనిమరణే నిర్వ ఎ్రతో౭_హం సదేతి 

స్వాన్రే పశ్యన్తి బోధాద్యమపి యతివరాః కుజ్బుతాటిం భజే౭_హమ్‌ ॥ 95 

నేను కర్తను గాను, భోక్తను కాను, నాకు సులభమైనది, దుష్మరమైనది అయిన 
కర్మ కొంచెం కూడా లేదు. ధర్మం లేదు. అధర్మం లేదు. సుఖం, దుఃఖం - అనేవానికి 
కారణం లేదు. నాకంటే అన్యుడింకొకడు లేడు. అటువంటి నేను బ్రహ్మమై ఉన్నాను. 
నిత్యుడను. నాకు జన్మ లేదు. నాశం లేదు. సదా మనస్సులో ఆనందాన్ని పొందినవాడను 
- అనే ఈ విధమైన జ్ఞానంతో సన్వాసి శ్రేష్టులు తన హృదయంలో పరమేశ్వరుని 
దర్శిస్తున్నారు. అటువంటివాడు, కుంచితాంఘైని కల్గినవాడైన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 





శో గజ్లాపాథోవహన్తం గజవదననుతం గన్ఫవాహస్వరూపం 

గాయత్రీవల్లభాఖ్యం నగపతితనుజాస్వీకృతార్థాబ్బమీశమ్‌ I 

గోవిన్గాన్వేషితాజ్ర్రిం గురవరవపుషం గోపతేః పృష్టవాసః 

గౌరీనాథం గుణీద్యం గిరివరవసతిం కుజ్బితాజ్ర్రిం భజే హమ్‌ ॥ 96 

గంగను ధరించినవాడు, గజముఖుడైన వినాయకునిచే స్తుతింపబడేవాడు, వాయు 
స్వరూపుడు, తైవర్ణికులచే మూడువేళల ఉపాసింపబడే గాయత్రి అనే దేవికి నాయకుడు, 
పార్వతిచే అంగీకరింపబడిన అర్థశరీరభాగాన్ని కలవాడు, ఈశ్వరుడు, మహావిష్ణువుచే 


శ్రీమదుమాపతిశివప్రణీతః 49 


అన్వేషింపబడిన పాదాన్ని కలవాడు, దక్షిణామూర్తి స్వరూపుడు, వృషభమూపురంపై 
ఉండేవాడు, గౌరీనాథుడు, గుణవంతులచే స్తుతింపబడేవాడు, ఉన్నత పర్వతాలపై 
నివసించేవాడు, కుంచితాంఘిని కల్గినవాడైన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 96 





శో పద్మాకారాసనస్థం పరమసురరిపుం పజ్బవక్రారవిన్షం 

పాణ్లోః పుత్రార్చితాథ్రిం పవిధరవినుతం పార్వతీప్రేమపాత్రమ్‌ । 

పశ్వీశం పీతరూపం పరశుముఖధరం పబ్బువక్రారిమాద్యం 

నృత్యన్తం చిత్సభాయాం నిటిలవరదృశం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ ॥ 97 

తామరపూవు వంటి ఆసనంలో ఉండేవాడు, శ్రేష్టుడు, అసురులకు శత్రువు, అయిదు 
ముఖాలు కలవాడు, పాండవులచే అర్బింపబడిన పాదాలను కలవాడు, వజ్రాయుధాన్ని 
ధరించిన ఇంద్రునిచే స్తుతింపబడినవాడు, పార్వతి ఆశకు పాత్రమైనవాడు, పశువులకు 
ఈశ్వరుడు, తెల్లని వర్ణాన్ని కలవాడు, పరశువు మొదలైన ఆయుధాలను ధరించేవాడు, 
పంచవక్తుని నరసింహుని సంహరించినవాడు, (శరభరూపుడు), ఆద్యుడు, చిత్సభలో 
నర్తనంచేసేవాడు, ఫాలంలో నేత్రాన్ని కలవాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 97 





శో మీమస్వాన్లార్చితా[జ్ఞిం భుజగవరధరం భోగమోక్షైకహేతుం 

భక్తానాం రక్షితారం భవమయజలధేస్తారకం భాసమానమ్‌ I 

భూషాభిర్భర్గమీశం భిషజముపనిషద్వేదినం భూతనాథం 

(బ్రహ్మోన్షస్వరూపం భవమఖిలతనుం కుజ్బుతాజ్టిం భజే౭_హమ్‌ ॥ 98 

భీమసేనునిచే మనస్సులో పూజింపబడిన చరణాన్ని గొప్ప సర్పాలను ధరించినవాడు, 
భోగమోక్షాలకు ముఖ్యకారణమైనవాడు, భక్తులను రక్షించేవాడు, ఆభరణాలతో వెలిగేవాడు, 
భర్చుడు, ఈశుడు, వైద్యుడు, ఉపనిషత్తులచే తెలియదగినవాడు, భూతాలకు నాథుడు, 
బ్రహ్మానందస్వరూపుడు, భవుడు, నాశం లేని శరీరాన్ని కలవాడు, (సర్వశరీరరూపుడు), 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 98 





శో శాటీపాలాఖిలాశాపతిముఖవినుతం శజ్ధపాణ్యర్చితాభ్ర్రిం 
శమ్భుం శర్వం శివేశం శశధరమకుటం శాక్వరే్రే వసంతమ్‌ । 


50 శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 


శోణాద్రీశం శుభాబ్గం శుకకరశివయా? 2 లిజ్లితం (శ్రౌతగమ్యం 

నృత్యన్తం స్వర్ణసంసద్యఫీలనతపదం కుజ్చీతా [క్రీం భజే హమ్‌ ॥ 99 

తన వస్రాన్ని సంరక్షణచేసే సమస్త దికృతులను ఆదిగా కల దేవతలచే స్తుతింప 
బడేవాడు, గంగను చేతిలో ధరించిన విష్ణువుచే పూజింపబడిన పాదాన్ని కలవాడు, 
మంగళాన్ని కల్గించేవాడు, శర్వుడు, అంబికకు పతి, చంద్రుని మకుటంలో కలవాడు, 
శాక్వరేంద్రంలో నివసించేవాడు, అరుణాచలానికి ప్రభువు, మంగళమైన అంగాలను 
కలవాడు, చేతిలో చిలుకను ధరించిన అంబికచే ఆలింగనం చేసికోబడినవాడు, (శౌత 
మార్గంలో పొందదగినవాడు, సువర్ణ సభలో నాట్యం చేసేవాడు, సకల ప్రాణులచే నమ- 
స్మరింపబడే పాదాన్ని కలవాడు, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 99 





శ్లో॥ కాళ్బ్యాం పృథ్వీశలిజ్ఞం జనిమజలమయం జమ్ముకేశేం స్తి నిత్యం 
శోణాద్రౌ వహ్నిలిబ్ల్గం వనచరపతినా పూజితం కాలహస్తా । 
వాయోశం తిల్వవన్యాం త్రిశిఖరమకుటే సంస్థమాకాశలిజ్ఞం 
యల్లిజ్ఞం సర్వమేతత్తమపి నటపతిం కుళ్చితా [క్రీం భజేల హమ్‌ ॥ 100 


కాంచీపురంలో మృణ్మయలింగం, తిరువాణైక్కావల్‌ (జంబుకేశ్వరం)లో జల 
మయమైన లింగం, తిరువణ్ఞామలై (శోణా[ద్రిలో అగ్నిమయమైనలింగం, కాళహస్తిలో 
కన్నప్ప అనే వనవాసి నాయకునిచే పూజింపబడిన వాయులింగం, తిల్లెవనంలో 
త్రిశిఖరమకుటంలో ప్రకాశించే ఆకాశలింగం - అనే ఈ లింగాలు పరమేశ్వరుని అంశ 
భూతాలైన లింగాలు. అటువంటివాడు, నటపతి, కుంచితాంఘైని కల్గిన నటరాజ మూర్తిని 
భజిస్తున్నాను. 100 





శ్లో యస్మాత్సర్వం చరం చాచరమపి సముత్సన్నమాదౌ జగత్తత్‌ 
యేనేదం రక్షితణ్బ ప్రవిలయసమయే లీయతే యత్ర సర్వమ్‌ । 
తం దేవం చిత్సభాయామనవరతనటం (బ్రహ్మవిష్ట్వాదిపార్వం 
తేజోరూపం త్రికూటస్థితిజుాషమమలం కుజ్బుతాజ్టిం భజేం హమ్‌ ॥ 101 


పరమేశ్వరునివల్ల చలించేవి, చలించనివి (చరాచర) అన్నీ మొదట జనించాయి. 
అటువంటి ఈ లోకం పరమేశ్వరునిచే రక్షింపబడుతున్నది. పరమేశ్వరునిలో లోకం 
సంహారకాలంలో లయం పొందుతున్నది. అటువంటివాడు, దేవుడు, చిత్సభలో సదా 


శ్రీమదుమాపతిశివప్రణీతః 51 


నర్తనం చేసేవాడు, బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలచే పరివేష్టింపబడి ఉండేవాడు, 
కాంతిరూపుడు, (త్రికూటంలో నివసించేవాడు, (త్రికూట మనేది మందిరం. ఇందులో 
అక్షర రూపంగా ఉండేవాడు. ఇది శ్రీవిద్యోపాసనద్వారా తెలియదగినది) పరిశుద్దుడు, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 101 





శో సృష్ట బ్రహ్మాణమాదౌ హరిమథ జగతాం రక్షణాయాత్మరూపః 
సంహృత్యై రుద్రమూర్తిం త్వథ నిఖిలతిరోధాన హేతోర్మహేశమ్‌ I 
తల్లోకానుగ్రహార్థం హిమగిరితనయాసక్తసాదాఖ్యమూర్తిం 
యస్ఫృవ్థాః ౭ నన్దనృత్తం సదసి వితనుతే కుజ్బుతాట్రిం భజే౭£_హమ్‌ 11102 
ఆత్మస్వరూపి అయిన పరమేశ్వరుడు కల్పారంభకాలంలో లోకాలను సృష్టించడం 
కోసం బ్రహ్మను, రక్షణకోసం విష్ణువును, సంహారంకోసం రుద్రమూర్తిని, తిరోధానం కోసం 
మహేశ్వరుని, అనుగ్రహం కోసం అంబికతోకూడిన సదాశివ మూర్తిని సృష్టించి, వారివద్ద 
ఆయా కార్యాలను అప్పగించి, తాను అందులో సంబంధం లేనివాడై, సభలో ఆనందంగా 
నర్తనం చేస్తున్నాడు. అటువంటి, కుంచితాంఫ్రిని కల్లినవాడైన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 102 





శ్లో త్ర్యక్షం తైలోక్యవాసం త్రిపురవిజయినం తైగుణాతీతరూపం 
తైతాగ్నిష్వగ్నిమూర్తిం త్రిశిఖరిశిఖరే రాజమానం త్రిశక్తిమ్‌ । 
తైసాహస్రద్విజార్చ్యం త్రిసభిరపి సదా మూర్తిభిః దృష్టనృత్తం 
వైవిధ్యం చిత్సభేశం నిగమమయతనుం కుజ్బీతాథ్షీం భజే£_హమ్‌ 111038 
మూడు నేత్రాలను కలవాడు, ముల్లోకాలలో నివసించేవాడు, (త్రిపురాలను 
జయించినవాడు, త్రిగుణాతీతమైన రూపాన్ని కలవాడు, యజ్ఞవాటికలో ఉండే అగ్ని 
స్వరూపుడు, మూడు శిఖరాలను కల పర్వతంపై (త్రికూట శిఖరంపై) వెలిగేవాడు, మూడు 
శక్తులతో కూడిన వాడు, త్రిసహస్రమునులచేత పూజింపబడేవాడు, త్రిమూర్తులచే సదా 
వీక్షింపబడే ఆనందతాండవాన్ని కలవాడు, మూడు వేదాలచే ప్రతిపాదింపబడేవాడు, చిత్సభకు 
ఈశ్వరుడు, వేదస్వరూవుడు, కుంచితాం(్రింని కల్లినవాడైన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 103 


వ్‌ శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


శ్లో ధర్మం దత్వా జనానాం డమరుకనినదైరర్థమప్యగ్నినా యః 

కామం దత్వాం_ ౩ భయేన స్వపదసరసిజాత్‌ మోక్షరూపం పుమర్థమ్‌ I 

దత్వా లోకాన్‌ సమస్తానవతి నటపతిః నాయకళ్చిత్సభాయాః 

తం దేవం నృత్తమూర్తిం విసదృశచరితం కుజ్బితాట్రిం భజే౭_హమ్‌ 11104 

చిత్సభనాయకుడైన పరమేశ్వరుడు తన డమరుకం యొక్క శబ్దంతో లోకాలను 
ధర్మాన్ని అగ్నితో అర్థాన్ని, అభయంతో కామాన్ని తన పాదంతో మోక్షాన్ని అనుగ్రహించి 
రక్షిస్తున్నాడు. అటువంటివాడు, నృత్తమూర్తి, సాటిలేని చరిత్రలు కలవాడు, కుంచితాం[ఘ్రిని 
కల్లినవాడైన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 104 





శ్లో అన్థః కోశే విధాతా గరుడవరరథః ప్రాణకోశే చ రుద్రః 

చేతః కోశే మహేశస్సదను చ వరవిజ్ఞానకోశే సదాఖ్యః । 

ఆనన్గాభిఖ్యకోశే లసతిచ సతతం యస్య శమ్మోః నిదేశాత్‌ 

తం దేవం రాజరాజేశ్వరవరసుహృదం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ 11105 

శంభువు అయిన పరమేశ్వరుని ఆజ్ఞచే అన్నమయకోశంలో బ్రహ్మ ప్రాణమయ 
కోశంలో విష్ణువు, మనోమయకోశంలో రుద్రుడు, విజ్ఞానమయకోశంలో మహేశ్వరుడు, 
ఆనందమయకోశంలో సదాశివుడు వెల్లుతున్నాడు. అటువంటి దేవుడు, కుబేరుని 
స్నేహితునిగా కలవాడు, కుంచితాం[ఘ్రిని కల్గినవాడైన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 105 





శ్లో॥ ధృత్వా యః సర్వదేశః పదజలజముఖే (్రేష్టముక్తాలిమజ్లే 

సౌవర్ణం కఇబ్బకజ్బ ప్రథితమణిచితం భూషణం దివ్యవస్త్రమ్‌ | 

నృత్తం కృత్వా౭_౩_ గతానాం సకలతనుభృతాం ధర్మముఖ్యాన్‌ పుమర్దాన్‌ 

దత్వా రక్షత్యనాదిమునికృతయజనః కుళ్చితాజ్ఞిం భజేత హమ్‌ 11106 

పరమేశ్వరుడు ఎల్లప్పుడు పాదంలో, కంఠంలో, ముఖంలో, అంగాలలో ఉన్నతమైన 
ముత్యాలను, స్వర్ణకవచాన్ని నవరత్నాలతో పొదగబడిన ఆభరణాలను, అందంగా ఉండే 
వస్త్రాలను ధరించి, నర్తనాన్ని చేసి, తనను శరణుపొందిన ప్రాణులకు ధర్మాది పురుషార్థాలను 
ఇచ్చి, రక్షిస్తున్నాడు. అటువంటి ఆ కుంచితాం(్రుని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 106 


శ్రీమదుమాపతిశివప్రణీతః 53 


శో శిష్యాణాం వేదబాహ్యస్థితిమధిజుషతాం బోధనార్థం పఠన్తః 

చర్యాయోగాడ్ర్రిం భేదప్రకటితవిభవాన్‌ కామికాద్యాగమాంస్తాన్‌ । 

భూదేవా వాజపేయక్రతుగతనృపతి ప్రోద్ధృతోద్దామశుక్ల - 

ఛత్రాయం పూజయన్తి శ్రుతిపథవిధినా కుజ్బితాజ్షిం భజే౭£_హమ్‌ 11107 

వేదమార్గానికి బాహ్యులైన శిష్యులకు బోధించడంకోసం చర్యా, క్రియ, యోగం, 
జ్ఞానం - అనే నాల్గు పాదాలతో కూడిన కామికంనుండి కాతూలం వరకుగల ఇరవై- 
ఎనిమిది ఆగమాలను పరఠించేవారు, వాజపేయమనే యజ్ఞాన్ని చేసేటపుడు ప్రభువులచే 
ఎత్తి పట్టుకొనబడిన గొప్ప తెల్లని గొడుగులను కలవారైన బ్రాహ్మణులు (త్రిసహస్ర మునులు) 
వేదాలలో చెప్పబడిన విధిప్రకారం పరమేశ్వరుని పూజను చేస్తున్నారు. అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 107 





శో వేదానోద్గీతరూపం జ్వలనడమరుకౌ ధారయన్తం కరాభ్యా- 
మన్యాభ్యాం డోలముద్రామభయమపి సదాపస్మృతౌ దక్షపాదమ్‌ । 
విన్యస్యాకుజ్సొతేన ప్రణమదఖిలదం వామపాదేన నిత్యం 
దేవ్యా సాకం సభాయాం రచయతి నటనం కుళ్చితా ట్రిం భజేం_ హమ్‌ 108 


వేదాంతాలలో కీర్తింపబడిన రూపాన్ని కలవాడు, రెండు చేతులతో అగ్నిని, 
డమరుకాన్ని ధరించేవాడు, మిగిలిన రెండు చేతులతో డోలముద్రను, అభయముద్రను 
కలవాడు, కుడికాలును భూతంపై నిలిపి, నమస్కరించే వారికోసం కొంచెం ఎత్తి వంచిన 
ఎడమ పాదంతో ఇష్టాన్ని ఇచ్చేవాడు, దేవితో కలిసి సభలో నర్తనం చేసేవాడు, కుంచితాంఘిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 108 





శ్లో; ఆమన్వశం సుదీప్తాం నిజతనుమభితస్సత్యరూప ప్రభాన్తర్‌ 
వామే యుక్తం స్వశక్త్యా వసుదలకమలస్వార్ణకిజ్ఞుల్మకోభమ్‌ I 
వ్యాప్తం సాహస్రకోష్టస్థితశివమను భిర్మోహనాద్యైః యదీయం 
చక్రం సంపూజయన్తి ప్రతిదినమనఘాః కుజ్బితాజ్ఞ్రిం భజే౭_హమ్‌ 11109 
ఈ మంత్రంలో చిదంబరమంత్రప్రస్తారం వివరింపబడుతున్నది. 
పధ్నాలుగు కోణాలవరకు (శ్రీచక్రంలోని మన్వశ్రం వరకు) వ్యాపించి ప్రకాశించే 


54 శ్రీకుళ్ళీతా జీ స్తవః 


తనరూపానికి నాల్గు వైపుల పరివేష్టింపబడిన ఓంకారవలయరూపమైన (ప్రభావలళికి 
ఎడమవైపున అంబికారూపాన్ని కల్గినది, ఎనిమిది తామర దళాలలో వ్రాయబడిన తన 
(చిదంబర) మంత్రం యొక్క అక్షరాలతో కూడిన కింజల్మాలతో వెలిగేది, మోహనం మొదలైన 
భేదాలతో వేయి కోష్టాలలో లిఖింపబడిన పంచాక్షరాలలో వ్యాపించినది అయిన పరమేశ్వరుని 
యంత్రాన్ని ప్రతిదినం పరిశుద్దులైన మునులు పూజచేస్తున్నారు. అటువంటి, కుంచితాం[ఘ్రిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 109 


(ఈ స్తుతి ఆరంభంలోని 1,2 శ్లోకాలలో చిదంబర యంత్రాన్ని భావనా యంత్రమని, 
అది బంగారు పతకంలో ఉన్నదని, ఈ శ్లోకంలో ఆ చిదంబర మంత్రప్రస్తార క్రమాన్ని 
తెలిపినందున, ఆ యంత్రం బంగారు పతకంలో ఇటువంటి ప్రస్తారంతో లిఖింపబడినదిగా 
మునులచే భావింపబడినట్లు తాత్పర్యం. అందువల్ల అక్కడ బంగారు మొదలైన పతకంలోనో, 
లేక, గోడలోనో వ్రాయబడిన యంత్రం లేదని స్పష్టం. ఈ యంత్ర ప్రస్తారాలుగా సంస్కృతం 
లోని యంత్రశాస్తాలలోను, ద్రావిడభాషలోని సిద్దుల గ్రంథాలలోను చెప్పబడినప్పటికీ, 
ఈ గ్రంథకర్త పూజాపాతంజలంలో చెప్పబడిన యంత్రాన్న ఇక్కడ తెలిపారు. యంత్రపూజతో 
పరమేశ్వరుని దర్శించడం సులభం. 


ఈ శ్లోకం ద్వారా శ్రీచక్రంలోను, శ్రీ విద్యోపాసకులచే పూజింపబడేవాడు నటరాజ 
మూర్తియే అనేది తెలియజేయబడింది. ) 





శ్లో తైచత్వారింశద శ్రే వసునృపకమలే వృత్తభూచ క్రమధ్యే 

బిన్లా సన్లానకల్ప[ద్రుమనికరయుతే రత్నసౌధే మనోజ్ఞే I 

బ్రహ్మాద్యాకారపాదే శివమయఫలకే స్వర్ణమళ్బో నిషణ్లో 

దేవ్యా యః పూజ్యతే తం హరిముఖవిబుధైః కుజ్బీతాథ్షీం భజేం_ హమ్‌॥110 

నలభైమూడు కోణాలతో కూడినది, ఎనిమిది, పదహారు దళాలతో కూడినదైన 
శ్రీచక్రం మధ్యలో ఉండే బిందువులో, స్థానకల్పద్రుమాలతోకూడినది, మనోహరమైన 
నవరత్నాలతో పొదగబడినది అయిన అందమైన రత్నసౌధంలో బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, 
మహేశ్వరుడు - అనే వీరి స్వరూపమైన నాల్గుపాదాలను కల్గినది, సదాశివరూపమైన 
పైనగల ఫలకంతో కూడినది అయిన, స్వర్ణమయమైన మంచంలో దేవితోకూడ వెలిగే 
పరమేశ్వరుడు హరి మొదలైన దేవతలచే పూజింపబడుతున్నాడు. అటువంటి, కుంచితాంఘ్రిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 110 


శ్రీమదుమాపతిశివప్రణీతః 55 


84వ శ్లోకంలో చెప్పబడిన “అంశి” అనేదానిని ఆధారంగా చేసికొని, ఈ శ్లోకంతో 
మిగిలిన క్షేత్రాలలో ఉండే మూర్తులు అంశభూతులని తెల్పుతున్నారు. 





శో యల్లీలారబ్ధనృత్త ప్రసృతవరజటాజూటసమ్మర్దవేగ- 

ప్రోద్యత్స్వర్గాపగామ్ఫోజనితకణగణా యత్ర యత్ర ప్రపేతుః । 

తేం_ప్యాసన్‌ తత్ర తత్ర స్వజనిమముఖరా మూర్తయః క్షేత్రరాజే 

తం దేవం నన్టిముఖ్యప్రమథధగణవృతం కుజ్బుతాట్రిం భజేత హమ్‌ 11111 

పరమశివుని లీలతో ఆరంభింపబడిన నటనలో విస్తరించిన శ్రేష్టమైన జటాజూటం 
యొక్క సమ్మర్దంలోని వేదంచేత బయటకు వేగంగా వెలువడిన గంగయొక్క జలంనుండి 
ఏర్పడిన జలకణాల సమూహం ఏ యే స్థలాలలో పడినదో, ఆయా స్థలాలు అవి (తంతువులు) 
లింగాలు, మూర్తులుగా అయినవి. అటువంటి దేవుడు, నంది మొదలైన ప్రమథగణాలతో 
పరివేష్టింపబడినవాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 111 

(ఇతరక్షేత్రాలలో ఉందే అన్ని రూపాలు నటరాజమూర్తియే, 'అంశి” అనేదే ఈ 
శ్లోకంలోని ముఖ్యభావం. దీనిని శ్రీనటరాజ సహస్రనామంలోని “స్వానన్యః స్వాంశితాఖిలః 
” అనే నామం బలపరుస్తున్నది. ఆ నామంయొక్క చింతామణి అనే సంస్క ఎత వ్యాఖ్యలో 
ఈ విషయం వివరంగా తెలియజేశాను.) 





శ్లో॥ శ్రీవిద్యాషోడశార్డెర్మిలితమపి తథా పంచవర్ణెః కుమారీ 

బీజైర్యన్మన్రరాజం ముహురజకమలానాథరు ద్రేశశర్వాః । 

జప్త్వా సంసృష్టిరక్షాలయసకలతిరోధానకాను గ్రహాద్యాః 

సిద్ధీరాపుస్తమీశం శుభకరనయనం కుజ్బుతాట్రిం భజే హమ్‌ 11112 

శ్రీవిద్య, మహాషోడశాక్షరి, పంచాక్షరం, బాలామంత్రం - అనే వీటితో కూడిన 
నటరాజమూర్తి మంత్రాన్ని ('శ్రీమచ్చిదంబరసమ్మేళనసభానటమహావిద్యా” అనబడే చిదంబర 
మంత్రాన్ని) మాటిమాటికి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు - అనేవారు 
జపించి, సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం - ఇత్యాదిగా ఉండే స్థితులను 
పొందారు. అటువంటి ఈశ్వరుడు, మంగళాన్ని కల్గించే నేత్రాలను కలవాడు, కుంచితాంఘ్రిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 112 


(ఈ మంత్రోద్దారక్రమం దహరవిద్యాఖండమనే (గ్రంథంలో విరివిగా చెప్పబడింది. 


56 శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 


దీనిని గురుముఖంగా నేర్వాలి. ఈ మంత్రాన్ని మొదట ఆవుడైయార్‌ కోవెలలో పరమేశ్వరుడు 
మణివాచకర్‌కు ఉపదేశించాడని అంటారు.) 





శ్లో॥ యస్యాహుర్నృత్తమూర్తేః (శ్రుతిహృదయవిదశ్శక్తిమేకామపీద్యాం 
కాలీం కోపే చ దుర్గాం యుధి జగదవనే విష్ణురూపాం భవానీమ్‌ । 
భోగే జ్ఞాన క్రియేచ్ళామయవివిధతనుం సర్వసంహారకాలే 
స్వాన్తర్లీనాం ప్రసన్నాం తమిభముఖసుతం కుజ్బుతాట్షిం భజేం హమ్‌॥ 1183 


వేదాల రహస్యాన్ని తెలిసిన పెద్దలు నటరాజమూర్తికి పూజ్యురాలైన అయిన శక్తి 
ఒకరే అయినప్పటికీ, కోపం కల్గిన సమయంలో కాళి అని, యుద్ధకాలంలో శక్తి అని, 
లోకాలను రక్షించే సమయంలో విష్ణువు అని, క్రీడాకాలంలో భవాని అని, ఇంతేకాక, 
జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్చాశక్తి - అనే ప్రకారాలను కల్షినదిగా, లోకాలను సంహరించే 
కాలంలో పరమేశ్వరునిలో అంతర్లీనమైనదిగా తెల్పుతున్నారు. అటువంటి, ప్రసన్నుడైన, 
వినాయకుని పుత్రునిగా కల, కుంచితాం(ఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 113 





శ్లో శ్రీహీరాల్లబ్ధచిన్తామణిమనుమనుసన్థాయ నిర్జీవదేహే 
మాతుర్మామల్లదేవ్యా నిశి విగతభయో హర్షనామోపవిశ్య | 
విప్రః శ్రీరుడ్రభూమౌ యదధికకృపయా మాతరం సర్వవిద్యాం 
సిద్ధీరన్యాశ్చ లేభే కరధృతడమరుం కుజ్బితాక్రిం భజే9_హమ్‌ 11114 


హర్షుడనే పేరును ఒక బ్రాహ్మణుడు తన తండ్రి అయిన శ్రీహీరుడనే వానివద్ద 
చింతామణి అనేపేరు కల ఏకాక్షర చిదంబర మంత్రాన్ని పొంది, రుద్రభూమిలో రాత్రివేళ 
భయం లేనివాడై, చనిపోయిన తన తల్లి మామల్లదేవి దేవిమృతశరీరం పై కూర్చుని దానిని 
జపించాడు. అందువల్ల సంతుష్టుడైన పరమేశ్వరుడు కృపవల్ల అతని చనిపోయిన తల్లిని, 
సకల విద్యలను, ఇంకా పలు సిద్ధులను పొందాడు. అటువంటివాడు, చేతిలో డమరుకాన్ని 
ధరించినవాడు, కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 114 





శ్లో గజ్గామాహర్తుకామే కపిలముని తపోవహ్నిసందగ్గదేహాన్‌ 
స్వర్గం నేతుం పిత్యాన్‌ స్వాన్‌ యజతి రఘుపతౌ యః పురస్తాదుదేత్య I 


శ్రీమదుమాపతిశివప్రణీతః 57 


గర్వాహ్యోస్నః పతన్తీం స్వశిరసి కణికాసన్నిభాం తాం నిరుధ్య 

స్తుత్యా రాజ్ఞః పృథివ్యాం వృసృజదనుపమం కుజ్బొతా[జ్రిం భజేం_ హమ్‌॥1115 

భగీరథుడు కపిలముని తపోగ్నిలో దహింపబడిన శరీరాలను కల తన పితృ 
మూర్తులైన సగరులను స్వర్గానికి పంపించగోరి, స్వర్గలోకంలో ఉండే గంగను భూలోకానికి 
తీసికొని రాదలచినవాడై తపస్సు చేసేటపుడు, పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షమై, 
ఆకాశం నుండి గర్వంతో క్రిందకు పడే గంగను తన శిరస్సులో ఒక చిన్న జలకణంతో 
సాటిగా ధరించి, తరువాత, ఆ భగీరథుని స్తోత్రం వల్ల భూమికి విడచాడు. అటువంటి, 
సాటి లేని, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 115 





శో వంశ్యః కాకుత్సరాజ్ఞః దశరథనృపతిః యస్య పుత్రప్రదేష్టిం 

క్షేతే కృత్వా వసీష్టప్రముఖవచనతః స శ్రియం పజ్బవర్ణమ్‌ | 

జపా వర్షం వసిత్వా సదసి నటపతేః దర్శనాద్రామపూర్వాన్‌ 

విష్టోరంశాన్సుపుత్రానభజదఘహరం కుజ్బుతాటిం భజే౭_హమ్‌ 11116 

పరమేశ్వరుని క్షేత్రమైన చిదంబరంలో కాకుత్సుడనే ప్రభువు వంశంలో జన్మించిన 
దశరథుడు అనే ఒకరాజు పుత్రలాభాన్ని కల్గించే యాగాన్ని వశిష్టుడు మొదలైన మునుల 
మాటతో అనుష్టించి, శ్రీ భీజంతోకూడిన పంచాక్షరిని జపించి, ఒక సంవత్సరకాలం 
అక్కడ నివసించి, సభలో నటరాజమూర్తిని దర్శించి, ఆ నటరాజస్వామి అనుగ్రహంతో 
విష్ణువుయొక్క అంశాన్ని కల శ్రీరాముడు మొదలైన నల్లురు పుత్రులను పొందాడు. 
అటువంటివాడు, పాపాన్ని తీర్చేవాడు, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 
(తిల్లైవన మాహాత్యపురాణంలో ఈ వృత్తాంతం తెలుపబడింది.) 116 





శ్లో; కుమ్ఫోద్భూతోపదేశాద్వనభువి విరజాహోమసమ్యూతభూత్యాం 

ఆసీనం సోఢసీతావిరహమపి సదా వేదసారం సహస్రమ్‌ । 

నామ్నామావర్తయన్తం దశరథతనయం వీతశోకం వ్యతానీత్‌ 

గీతావాక్షైర్య ఈశః స్వశరమపి దదౌ కుజ్బితాజ్షిం భజే౭£_హమ్‌ 11117 

అగస్త్యుని ఉపదేశంవల్ల దండకారణ్యం అనే వనంలో చేసిన విరజాహోమంలో 
పుట్టిన విభూతిలో కూర్చున్నవాడు, సీతావిరహాన్ని కలవాడు, వేదసారశివసహస్రనామస్తోత్రాన్ని 
అని పారాయణం చేసేవాడు, దశరథ పుత్రుడైన శ్రీరాముని పరమేశ్వరుడు శివగీతోపదేశంతో 


58 శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 


శోకం లేనివానినిగా చేశాడు. తన పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. అటువంటి, కుంచితాంఘ్రిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 117 





శో గన్ఫర్వశ్చిత్ర సేనస్సురపతి వచనాత్తిల్వకాన్తారమధ్యే 

నృత్యన్తం చిత్సభాయాం గిరివరతనయాపాబ్గదుగ్గాబ్ధిచన్షమ్‌ । 

శమ్భుం నత్వా ముహుర్యత్మరడమరురవాధీ తసజ్లీతవిద్యా 

సిద్ధాన్లోం భూత్తమీశం సురగణవినుతం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ 11118 

చిత్రసేనుడనే గంధర్వుడు దేవేంద్రుని మాటవల్ల తిల్లెవనం మధ్యలో చిత్సభలో 
నాట్యం చేసేవాడు, అంబికయొక్క కటాక్షమనే క్షీరాబ్ధికి చంద్రునివంటివాడు, శంభువు 
అయిన పరమేశ్వరుని మాటిమాటికి నమస్కరించి, ఆ పరమేశ్వరుని చేతిలో ఉండే డమరుకం 
యొక్క శబ్దం వల్ల గ్రహించిన సంగీతశాస్తాన్ని కలవాడయ్యాడు. అటువంటి, కుంచితాంఘిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 118 





ఖై! యన్నృత్తం ద్రష్టుకామా రవిశశిముఖరాస్సాభిధానైర్భ హేశాః 

లిజ్లాత్‌ సంస్థాష్య గజ్ఞాతటవరనికటే పూజయిత్వా సభాయామ్‌ । 

తేజోరూపం చ లాస్యం బహిరివ హృదయే సన్తతం చిన్తయన్త- 

ర్వాసం చక్రుస్తమీశం నిఖిలతనుమయం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ 11119 

పరమేశ్వరుని నర్తనాన్ని దర్శింపగోరి సూర్యుడు మొదలైన గ్రహాలు తొమ్మిది మంది 
తమ పేరుతో తొమ్మిది లింగాలను శివగంగాతీరసమీపంలో స్థాపించి, పూజించి, సభలో 
తేజోరూపమైన తాండవాన్ని బయటవలై, హృదయంలోకూడా సదా ధ్యానిస్తూ, క్షేత్రవాసాన్ని 
చేస్తున్నారు. అటువంటివాడు, నిఖిల శరీరరూపుడు, కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 119 





శ్లో శ్రీవిద్యాం సంజపనో బహుదినమసకృద్యే హయగ్రీవకుమ్భో- 
ద్భూతప్రష్టా మునీంద్రాః పరాశరమహిషీం పాశకోదబ్దహస్తామ్‌ I 
సాక్షాత్మృత్యాథ తద్వాగమృతజనిమయద్దేవమన్తప్రభావాత్‌ 
నృత్తం దృష్ట్వా౭ ౭ త్మబోధం సుఖకరమభజత్‌ కుజ్బితాజ్షిం భజేం_ హమ్‌॥ 120 
చిరకాలం మాటిమాటికి శ్రీవిద్యామంత్రాన్ని జపించేవారైన హయగ్రీవుడు, అగస్యుడు 


శ్రీమదుమాపతిశివప్రణీతః 59 


మొదలైన మునులు పాశాన్ని కోదండాన్ని చేతిలో కల్గినది, పరమేశ్వర పత్ని అయిన 
త్రిపురసుందరిని నేరుగా దర్శించి, తర్వాత, ఆ దేవియొక్క అమృతంవంటి వాక్కునుండి 
వ్యక్తమైన పరమేశ్వర మంత్రాన్ని ఉపాసించి, దాని ప్రభావంతో నటనను దర్శించి, సుఖాన్ని 
కల్గించే ఆత్మ జ్ఞానాన్ని పొందారు. అటువంటి, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 120 





శ్లో గీత్యాం సన్టిహ్యమానః కలహరసికహృన్నారదాఖ్యస్సురర్నిః 

ధాతుర్వాక్యేన గత్వా యదమలనిలయం మగ్రయోగాన్మహేశమ్‌ I 

ప్రత్యక్షీకృత్య ధక్కోద్సవసరిగమపాధానివర్దాన్‌ ద్విషట్మాన్‌ 

బుధ్వా గాయన్‌ సవీణః సదసి వసతితం కుజ్బీతాట్షిం భజేత హమ్‌ 11121 
చిదమ్బర రహస్యే : 

ఆదౌ శ్రీనటరాజమూర్తిమసకృన్నత్వా మునిర్నారదః తద్ధస్తామ్బుజచజ్వలడమరుకా- 
జ్ఞాతౌ స్వరౌ యౌ సపౌ తాభ్యాం యుగ్మగపజ్బుకస్వరవరాన్‌ జాతాన్‌ రిగామాధనీన్‌ జ్ఞాత్వా 
ద్వాదశసుస్వరైః । పరిమితం సజ్లీతశాస్త్రం దధౌ । ఇతి; 

సమేశధక్కోద్భవినా షనాన్హా సజ్లీతవిద్యా ప్రకృతిస్వరౌ ద్వౌ। రిగౌ మధౌ నిఃప్రభవాశ్చ 
తాభ్యాం ద్వౌద్వౌ స్వరౌ ప్రాప్య దశత్వ మాపుః । ఇతి సరిగమపధనీనాం సప్తగీతస్వరాణాం 
ప్రకృతిపదమవాప్తా షాన్త నాన్హా స్వరౌ ద్వౌ | రిగమధనిదశత్వం ప్రాప తే సప్తవర్దాః 
ప్రకృతివికృతియుక్తా ద్వాదశా౭_౭_ ద్యాః స్వరాస్స్యుః - ఇతి చ। 

యడృక్కానినదోద్భవాన్‌ సరిరిగాగామామపాధాధనీ నీన్‌ శుద్దాన్‌ వికృతీంశ్చ 
రూపగణితాన్‌ గీతి స్వరాన్నాయకాన్‌ । రేఫాజ్మా శ్రుతయః కలారయ ఖుటీ గోపాబ్దఖే 
టాఖమిత్యుద్భూతాత్మవిభాగశశ్చ సుతరాం ప్రాపుః క్రమాత్సో౭_ వతాత్‌ - ఇతి శివశబృరదీక్షితః 
(సంగీతరత్నాకరే షష్టే వాద్యాధ్యాయే) : 

స్నిగ్ధణా ధనతా రక్తిః వ్యక్తిః ప్రచురతా ధ్వనేః | లాలిత్యం కోమలత్వం చ 
నోదానురణనం తథా। త్రిస్థానత్వం శ్రావకత్వం మాధుర్యం సావధానతా | ద్వాదశేతి గుణాః 
ప్రోక్తాః ఫూత్మారే సూరి శార్‌జ్లిణా - ఇతి ఫూత్మారాజ్మితానాం ద్వాదశస్వరాణాం క్రమాత్‌ 
ద్వాదశ గుణా ఉక్తాః | 

యడ క్కోద్భసూత్రజాలమనఘం స్మృత్వా పురా పాణినిః కాణాదశ్చ పతజలిశ్చ 
భగవాన్‌ శ్రీజైమిని నారదః । వ్యాఘ్రాజ్రిం స్సనకాదయో ధిషణయా కుర్వన్‌ సుశబ్దావలిం 
తర్మం యోగవితానగీతియజనాన్యద్ధ్వైతభావం పరమ్‌ । 


60 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


(ఈ శ్లోకంలో సంగీత స్వరాలు నిర్మాణం చేయబడుతున్నాయి.) 


కలహప్రియుడైన నారదుడనే దేవముని సంగీతవిద్యాతంత్రంలో ఉండే స్వరాల 
భేదాలలో సందేహంతో తన తండ్రి అయిన (బ్రహ్మదేవుని వద్దకు పోయి, నమస్మరించి, 
సంగీతస్వరాల నిర్మాణం చేసి, ఉపదేశించమని అర్థించాడు. అపుడు (బ్రహ్మదేవుడు “పశుర్వేత్తి 
శిశుర్వేత్తి వేత్తి గానరసం ఫణీ”, “సంగీతరసచాతుర్యం శంకరో వేత్తి నాపరః”- అని 
చెప్పబడినందున పరమేశ్వరుని వల్లనే అది నిర్మించడం సాధ్యం. అందువల్ల నీవు భూమిలో 
ఉండే శ్రీ చిదంబరక్షేత్రానికి పోయి, శ్రీ నటరాజస్వామిని ఉపాసిస్తే, అతని అనుగ్రహం 
వల్ల అవి నీకు చక్కగా తెలుస్తాయి. అందువల్ల చిదంబరానికి వెళ్ళు ” అని ఆజ్ఞాపించాడు. 
ఆ ఆజ్ఞానుసారం పరమేశ్వరుని పరిశుద్ధమైన నిలయాన్ని (చిదంబరాన్ని) చేరి, అక్కడ 
మంత్రయోగంతో (మంత్రయోగమంటే - మూలాధారం మొదలైన స్థానాలలో నటరాజ 
స్వామిని ధ్యానించి, ఆయా మంత్రాలను ఆవృత్తిచేయడం, దీనిని గూర్చి దహరవిద్యాఖండంలో 
విస్తృతంగా తెలుపబడింది.) చిరకాలం ఆరాధించి, శ్రీనటరాజ స్వామిని సాక్షాత్తుగా దర్శించి, 
అతని ధక్క్మనుండి పుట్టిన “సరిగమపధని” అనే పన్నెండు విధాలైన భేదాలను స్వరాలు 
కలినవిగా తెలిసి, తన వీణలో ఆవిధంగా ధ్వనింపజేసి, పాడి, ఆ నటరాజస్వామి ముందు 
సభలో వసిస్తున్నాడు. అటువంటివాడు, కుంచితాం(ఫని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 121 


చిదంబరరహస్యంలో - “ఆదౌ శ్రీనటరాజమూర్తిమసకృత్‌ నత్వా మునిర్నారదః 
తద్ధస్తాంబుజ చంచలడ్డమరుకాజ్ఞాతౌ స్వరౌ యౌసపౌ, తాభ్యాం యుగ్మగ పంచక స్వర 
వరాన్‌ జాతాన్‌ రిగామాధనీన్‌ జ్ఞాత్వా ద్వాదశ సుస్వరైః పరిమితం సంగీతశాస్త్రం దధౌ” - 
పూర్వం ఒకానొక సమయంలో నారదుడు నటరాజమూర్తిని నమస్కరించి, అతనిచేతిలోని 
డమరుకం నుండి మొదట పుట్టిన “సృప” అనే రెండు స్వరాలను, తరువాత, ఆరెండు 
స్వరాలనుండి రెండింతలుగా చేసిన స్వభావాన్ని కల “రిగమధని” అనే స్వరాలను (పదింటిని) 
తెలిసికొని, సంగీతశాస్తాన్ని పన్నెండు స్వరాలతో పరిమితమైనదిగా గ్రహించాడు - అని 
చెప్పబడింది. 

ఇంతేకాక - “సమేశ ఢకోద్భవినౌ షనాంతౌ సంగీతవిద్యా ప్రకృతిస్వరౌ ద్వా, రిగా 
మధా నిః ప్రభవాశ్చ తాభ్యాం ద్వౌ ద్వౌ స్వరౌ ప్రాప్య దశత్వమాపుః ” అని, “సరిగమపధనీనాం 
సప్తగీతాస్వరాణాం ప్రకృతిపదమవాప్తా షాంతనాంతౌ స్వరౌ ద్వౌ రిగమధని దశత్వం 
ప్రాప తే సప్తవర్ణాః ప్రకృతివికృతివర్దాః ద్వాదశాద్యాః స్వరాః స్యుః అనికూడా అందులో 
చెప్పబడింది. ఈ రెండు శ్లోకాలవల్ల సంగీతస్వరాలు శ్రీనటరాజస్వామి ఢక్కనుండి పుట్టినవి 


శ్రీమదుమాపతిశివప్రణీతః 61 


అని చెప్పబడింది. “స, ప” అనే రెండు ప్రకృతి స్వరాలు ముందు ఉద్భవించి, తరువాత ఆ 
రెండు స్వరాల నుండి “రిగమధని” అనే వికృతి స్వరాలు పుట్టాయి - అని చెప్పబడినా, 
పరంపరా సంబంధంచేత అన్ని స్వరాలు ధక్క్మనుంది పుట్టినవే. 

“యడృక్కానినదోద్భవాన్‌ సరిరిగాగామామపాధాధనీనీన్‌ శుద్దాన్‌ వికృతీంశ్చ 
రూపగణితాన్‌ గీతిస్వరాన్‌ నాయకాన్‌, నాయకాన్‌, రేఫాంకాశ్చుతయః కలారయఖుటీ- 
గోపాంగభేటాఖమిత్యుద్భూతాత్మవిభాగశ్చ సుతరాం (ప్రాపుః క్రమాత్‌ సోః వతాత్‌” అని 
శివశంకరదీక్షితుల సూక్తి. శ్రీనటరాజు ఢక్క ధ్వనినుండి పుట్టినవి, వికృతులు పన్నెండు 
భేదాలను కల్లినవి. (అంటే - “స,పి - అనే షట్ట, పంచమాలనే భేదాలను కల్షినవి, 
మిగిలిన “రి గ మ ధని” అనే బుషభ, గాంధార, మధ్యమ, దైవత, నిషాదాలు ప్రత్యేక 
ప్రత్యేకంగా రెండు రెండు విధాలు.) నాయకులైన స్వరాలు ఈ స్వరాలను ఇరవై రెండు 
శ్రుతులు, 132121313212 అనే - ఈ విధమైన విభాగాన్ని కల్లి, చాలావరుసగా 
పొందాయి. అటువంటి నటరాజమూర్తి మనలను రక్షించాలి - అని దీని భావం. ఈ 
విధంగా తిల్లెవనంలో నివసించినవారు, సంగీతంలో పలురాగాలను రచించినవారైన 
శివగంగాదీక్రితులనే పెద్దల వాక్కువల్ల స్వరాలు పన్నెండు అని, అవి నటరాజస్వామి 
ఢకృనుండి పుట్టినవి అని దృఢీకరింపబడుతున్నది. (ఈ శివగంగా దీక్షితులు నందనార్‌ 
చరిత్ర కీర్తనాచార్యులైన శ్రీ గోపాలకృష్ణ భారతి సమకాలంలో జీవించిన వారని తెలుస్తున్నది. ) 

సంగీతరత్నాకరం - షష్టే - వాద్యాధ్యాయే - “ప్నిగ్గతా ధనతా రక్తి; వ్యక్తిః 
ప్రచురతా ధ్వనేః, లాలిత్యం కోమలత్వం చ నాదానురణనం తథా, త్రిస్థానత్వం శ్రావకత్వం 
మాధుర్యం సావధానతా, ద్వాదశేతి గుణాః ప్రోక్తాః ఫూత్మారే సూరిశార్‌గిణా” - ఇతి 
ఫూత్మారాంగి తానాం ద్వాదశ స్వరాణాం క్రమాత్‌ ద్వాదశ గుణా ఉక్తాః ” (ఫూత్మారమనే 
సేరునుకల పన్నెండు స్వరాలకు వరుసగా పన్నెండు గుణాలు చెప్పబడ్డాయి). 
“యడృక్కోదృవసూత్రజాల మనఘం స్మృత్వా పురా పాణినిః కాణాదశ్చ పతంజలిశ్చ భగవాన్‌ 
శ్రీజైమినిర్నారదః, వ్యాఘాంఘైః సనకాదయో ధిషణయా కుర్వన్‌ సుశబ్దావళిం తర్కం 
యోగవితానగీతి యజనాన్యద్వైతభావం పరమ్‌” - ఈ శ్లోకంలో సంగీతశాస్త్రం నారదమునిచే 
రచింపబడిందని, దానికి మూలం శ్రీనటరాజస్వామి ధక్కనుండి పుట్టిన ధ్వని - అని 
చెప్పబడింది. ఇంకా వివరిస్తే విస్తృతి పెరుగుతుంది. 


ఇక, అయిదు శ్లోకాలలో విష్ణువుయొక్క అయిదు అవతారాల నిగ్రహాన్ని వర్ణిస్తున్నారు. 





62 శ్రీకుళ్ళీతా జీ స్తవః 


శ్లో॥ పాఠీనాకారభాజం ఫణిభువనసమానీతవేదాస్సురఘృం 

పుచ్చాధాత ప్రశాన్తామ్బునిధిశిఖిశిఖం పర్వతేన్హానుకల్పమ్‌ I 

విష్ణుం దృష్ట్వా? తిభీత్యా విబుధపరిభృదైః స్తూయమానః కపాలీ 

యస్తం నిఘ్నన్‌ జహార ద్వినయనమపి తం కుజ్బితాట్షిం భజే౭_హమ్‌ 11122 

గొప్ప మత్స్యరూపాన్ని పొందినవాడు, పాతాళలోకానికి వేదాలను తీసికొని పోయిన 
సోమకుడనే అసురుని సంహరించినవాడు, తోకతో కొట్టినందున ఆర్పబదిన సముద్రంలోని 
బడబాగ్నిని కలవాడు, గొప్ప పర్వతంతో సాటివచ్చేవాడైన విష్ణువును చూచి చాలా భయపడిన 
దేవశ్రేష్టులచే స్తుతింపబడ్డ కపాలి అయిన పరమేశ్వరుడు ఆ విష్ణువును నిగ్రహించి, అతని 
రెండు కన్నులను అపహరించాడు. అటువంటి, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 122 





శ్లో భీమం పీతామ్బురాశిం కమఠవరతనుం కాలకూటోపమాగ్ని- 
జ్వాలాసస్టిగ్ధవక్రం జగదపి నిఖీలం క్షోభయన్తం స్వకృత్యైః । 
బ్రహ్మాద్యెరప్యజయ్యం హరిమధివసుధం కర్షయన్‌ యస్తదీయాన్‌ 
అజ్లాన్‌ కణ్ణే దధౌ తం నిఖిలసురనుతం కుజ్బితాట్హ్రిం భజే౭_హమ్‌ 111238 
భయంకరుడు, సముద్రాన్ని పానం చేసినవాడు, కూర్మరూపాన్ని ధరించినవాడు, 
కాలకూటానికి సాటివచ్చే అగ్నిజ్వాలలతో కూడిన ముఖాన్ని కలవాడు, తన దుష్మ ఎ్రత్యాలతో 
లోకాలను అన్నిటిని హింసించినవాడు, బ్రహ్మ మొదలైన దేవతలకు కూడా జయింపరాని 
వాడు, అయిన హరిని పరమేశ్వరుడు ఆ విష్ణువును భూమిలోనికి ఆకర్షించి, అతని 
అంగాలను కంఠంలో ఆభరణంగా ధరించాడు. అటువంటివాడు, దేవతలచే స్తుతింప 
బడినవాడు, కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 1283 





శ్లో; పోత్రీరూపం మహాన్తం జలధిగతధరాం దంష్ట్రయోద్ధృత్యవేగాత్‌ 
యుద్ధే హత్వా హిరణ్యం సురరిపుమఖిలా=_నిష్టకృత్వైశ్చరన్తమ్‌ । 
వైకుణ్ధం ఖైరవో యశ్శితశిఖవిగలద్వహ్నికీలాస శూల - 
ప్రోతం కృత్వా తదీయం రదమురసి దధౌ కుజ్బితాజ్ర్రిం భజేల_హమ్‌ 11124 


పెద్ద వరాహ రూపాన్ని ధరించినవాడు, సముద్రంలో మునిగిన భూమిని తన 
కోరదంతంతో ఉద్ధరించినవాడు, హిరణ్యాక్షుడనే దేవశత్రువైన అసురుని యుద్ధంలో 


శ్రీమదుమాపతిశివప్రణీతః 63 


సంహరించి, అందటథికి సుఖాన్ని కల్పించిన కృత్యాలతో సంచరించేవాడైన విష్ణువును 
భైరవరూపాన్ని దాల్చి, పరమేశ్వరుడు నిశితమైన అ(గంనుండి వెలువడే అగ్నిజ్వాలలతో 
కూడిన శూలంలో గుచ్చి, అతని కోరదంతాన్ని పెరికి, తన వక్షస్సులో ఆభరణంగా 
ధరించాడు. అటువంటి, కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 124 





శ్లో భీత్యా సన్రాసమానే నరహరివపుషో దేవతానాం సమూహే 

ఛాత్రా సంస్తూయమానశృరభవరతనుస్సాలువః పక్షిరాజః | 

వేగాత్తం ఛేదయిత్వా స్వపదనఖముఖైస్తత్వచాలజ్క ఎతో౭_ భూత్‌ 

దంట సందీప్తలోకస్తమభఖిలవరదం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ 11125 

దేవసమూహాలు దుష్మ ఎ్రత్యాలతో కూడిన నృసింహరూపాన్ని చూచి, పరుగెత్తి నపుడు, 
(బ్రహ్మచే స్తుతింపబడినవాడు, శరభమనే పక్షిరూపాన్ని ధరించినవాడైన పరమేశ్వరుడు 
వేగంగా ఆ నరసింహుని తన పాదనఖాగ్రాలతో చీల్చి, అతని తోలుతో అలంకరింప 
బడినవాడు, తన కోరదంతంతో ప్రకాశించేటట్లుగా చేయబడిన లోకాన్ని కలవాడయ్యాడు. 
అటువంటి, అన్ని వరాలను ఇచ్చే, కుంచితాం(ింని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 125 





శో యుద్ధే భగ్నోరుకాయం నరహరివపుషం గణ్జభేరుణ్జరూపీ 
భూత్వా గర్జన్తమగ్రే శరభఖగపతిర్యస్స్వఫాలాక్షికుణ్టాత్‌ | 
ఉ[గ్రప్రత్యజ్లిరాభఖ్యాం శతశతవదనాం కాలికామాశు సృష్ట్వా 
తస్యా జిహ్వాగ్రవహ్నిం సుచరువదనయత్‌ కుజ్బితాట్షిం భజేల హమ్‌ 11126 


యుద్ధంలో భగ్నమైన గొప్ప శరీరాన్ని కలవాడు, గండభేరుండమనే పక్షిరూపాన్ని 
ధరించి తన ముందు గర్జించేవాడైన నరసింహుని శరభరూపి అయిన పరమేశ్వరుడు తన 
ఫాలనేత్రమనే కుండంనుండి ఉగ్ర, ప్రత్యంగిర అనే పేర్లను కల్గినది, వేయి ముఖాలతో 
కూడినదైన కాళిని శీఘ్రంగా సృష్టించి, ఆమె జిహ్వాగ్రంలో ఉండే అగ్నికి చరువుగా 
(హోమద్రవ్యంగా) చేశాడు. అటువంటి, కుంచితాంఫ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 126 

(ఈ వృత్తాంతం ప్రత్యంగిరా మంత్ర కల్పంలో తెలుపబడింది. “పువిప్పాణి” అనే 
సిద్ధుడు “పలతిరట్టు” అనే ద్రావిడభాషలోని వైద్యగ్రంథంలోను దీనిని గూర్చి తెలిపాడు. 


64 శ్రీకుళ్ళీతా జీ స్తవః 


ఈ ప్రత్యంగిరను శరభశక్తి అని, అధర్వణభద్రకాళి అని, ఆ దేవీ ఉపాసకులపట్ల వైరం 
కూడదని (“ప్రత్యంగిరాధ్యయన శీలే న కుర్యాద్వైరమాత్మనః”) అని చెప్పబడింది. ఈ దేవి 
యొక్క ఉపాసనా క్రమాలు అధర్వణ వేదంలో కూడా కన్పిస్తున్నాయి. రామాయణంలో 
చెప్పబడిన ఇంద్రజిత్తు చేసిన నికుంభిలయాగ మనేది దీనిని ఉద్దేశించియే. ) 





శ్లో యాచ్చా ఖర్వీకృతాంగం బలిమఖసదసి స్వాం తనూం వర్థయిత్వా 
ద్వావాభూమిసురారే ర్మకుటమపి పదా మానయిత్వా త్రిలోకీమ్‌ । 
హుజ్మారాద్భీషయన్తం సురగణవినుతో వామనం యో వినిఘ్నన్‌ 
కజ్మాలం తస్య దేహత్వచమపి హృతవాన్‌ కుజ్బుతాజ్టిం భజే౭_హమ్‌ 11127 
యాచనార్థం చిన్నరూపాన్ని ధరించినవాడు, బలిచక్రవర్తి యాగశాలలో తనశరీరాన్ని 
పెద్దదిగా చేసి, ఆకాశాన్ని భూమిని, బలిచక్రవర్తి తలను తన పాదాలతో కొలిచి, మూడు 
లోకాలను తన గర్జనతో భయంపొందేటట్లు చేసిన వామనుని, దేవసమూహాలచే 
స్తుతింపబడిన పరమేశ్వరుడు సంహరించి, అతని కంకాళమనే నడుములోని మధ్యఎముకను, 
దేహంలోని తోలును హరించాడు. అటువంటి, కుంచితాం[ఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 127 





శ్లో శ్రీచక్రస్యన్దనస్థాం గజతురగసమారూఢశక్ష్యగ్రభాగాం 
నిత్యావారాహిమన్రిణ్యనుచరసహితాం దృష్టబాలాస్త్రవిద్యామ్‌ । 
సర్వాస్తాశ్లిష్టహస్తాం రణభువి విలసద్యుద్ధవేషాం భవానీం 
దృష్ట్వా తుష్టో భవత్తం ధనపతిసుహృదం కుజ్బుతాట్ర్రిం భజే౭_హమ్‌ 11128 
శ్రీశంకరస్వరూపమైన రథంలో ఉన్నది, గజాలు, అశ్వం అనే వీనిపై అధిరోహించిన 
శక్తి గణాలను ముందు భాగంలో కల్గినది, ఫాలంలో వారాహి, మంత్రిణి మొదలైన శక్తులతో 
కూడినది, బాలాస్త్రవిద్యను చూచి సంతోషించేది, సర్వాస్తాలను చేతిలో ధరించినది, 
యుద్ధవేషంతో కూడినది అయిన భవానిని పరమేశ్వరుడు యుద్ధంలో (భండాసురునితో 
జరిగిన పోరులో) చూచి సంతోషంతో కూడినవాడయ్యాడో, అటువంటివాడు, కుబేర సఖుడు, 
కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 128 





శ్లో విష్ట్ణోరంశావతారాన్‌ దశకరనఖరైః యుద్ధరజ్లే సృజస్తీ 
కామేశాలోకనోద్యద్గజవదనకరధ్వస్తవిఘ్నేశయనగా | 


శ్రీమదుమాపతిశివప్రణీతః 65 


యస్యా స్రేణాశుభభ్ధం ససుతగణపురం నాశయామాస దైత్యమ్‌ 

దేవీ శ్రీచక్రసంస్థా తమపి శివకరం కుజ్బితాజ్షిం భజే౭_ హమ్‌ 11129 

యుద్ధరంగంలో మత్సాది విష్ణువు యొక్క అవతారాలను పదింటిని తన హస్తనఖాల 
నుండి ఆవిర్భవింపజేసే సెది, కామేశ్వరుని ముఖాన్ని చూచినమాత్రంతోనే ఉద్భవించిన 
వినాయకుని చేతితో ధ్వంసం చేయబడిన మహావి ఘ్నేశ యంత్రాన్ని కల్గినది, శ్రీచక్రంలో 
ఉండేది అయిన దేవి పరమేశ్వరుని కామేశ్వరాస్త్రంతో (“కామేశ్వరాస్త్రం శ్రీమచ్చిదంబరం 
దశాక్షరీమంత్రాధిష్టానకమ్‌”) భండుడనే అసురుని అతని పరివారంతోపాటు సంహరించింది. 
అటువంటివాడు, మంగళాన్ని కల్లించేవాడు, కుంచితాం[ఘ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. (ఈవృత్తాంతాన్ని లలితోపాఖ్యానంలో చూడవచ్చు. ) 129 





శో ద్వాత్రింశద్రాగబోధచ్యుతమకుటశశిస్వచ్చపీయూషధారా 
సంగావాప్తస్వజీవామ్బు జభవవదనోద్దామగీతాభిరామమ్‌ । 
స్తబ్ధీభూతర్షినారీగణమధివిపినం సర్వశృజ్ఞారరూపం 
యం దృష్ట్వా విష్ణమాయాపతిమతిమతనోత్‌ కుజ్బుతాజ్టిం భజే౭_హమ్‌ 11180 
ముప్పె రెండు సంగీత కర్తృరాగాలను తెలియజేసేది, మకుటంలో ఉండే చంద్రుని 
శుద్ధమైని అమృతధారయొక్క సంబంధంచేత పొందబడిన ప్రాణధారతో కూడినవి అయిన 
(బ్రహ్మదేవుని ముఖాలనుండి వెలువడిన గొప్ప గానంచేత మనోహరుడు, మునిపత్నులను 
స్తబ్ధలుగా చేసినవాడు అందాలన్నిటిని కలరూపాన్ని కల్గినవాదైన పరమేశ్వరుని దారుకా 
వనంలో చూచి విష్ణుమోహిని తనకు నాయకుడుగా అతడు కావాలనే బుద్ధిని పొందింది. 
(భావించింది) అటువంటి, కుంచితాం(ఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 130 


(చిదంబర రహస్యంలోకూడా సంగీత రాగాలు ముప్పెరెండుగా చెప్పబడ్డాయి. 
“శంభౌ దారుకకాననే మధురయా గీత్యా ప్రగీతే శిరో శిరోభూషాచం ద్రకలాచ్యుతా- 
మృతరర్వురీప్లావాత్‌ సజీవం విధేః, మూర్తా కల్పితమండనం ఖగమితైః రాగైరగాయద్ధరిః 
దృష్ట్వా వేణుమపాస్య మోహమభజత్‌ సాకం మునీందైః భృశమ్‌” (పరమేశ్వరుడు దారుకా 
వనంలో పాడినపుడు అతని శిరస్సులో ఉండే చంద్రకళ నుండి స్రవించిన అమృతధారయొక్క 
సంబంధంచేత చైతన్యాన్ని పొందిన (బ్రహ్మదేవుని తలలు అతనికి కంఠాభరణమయ్యాయి. 
ఆ శిరస్సులు ముప ప్పెరెండు భేదాలను కల రాగాలతో పాడినవి. దీనిని చూచిన విష్ణువు 
తన పిల్లనగ్రోవిని పారవేసి, అక్కడ ఉందే మునులతో పాటు చాలా మోహాన్ని పొందాడు). 


66 శ్రీకుళ్ళీతా జీ స్తవః 


దీనిని కాళిదాస మహాకవి కూడా “పురాతనీం (బ్రహ్మకపాలమాలాం కంఠే వహంతం 
ముహురాశ్వసంతీమ్‌, ఉద్గీతవేదాం మకుటేందువర్షత్‌సుధాభశాఘాఫ్లుతలబ్ధసంజ్ఞామ్‌” అని 
కుమారసంభవంలో (12-17) (బ్రహ్మకపాలమాల గానంచేసినట్లుగా పలికాడు. సంగీత 
రత్నాకరవ్యాఖ్యానంలో కల్లినాథుడనే వారిచే ఇది అంగీకరింపబడింది. (శ్రీనటరాజమూర్తి 
కంఠంలో ఎల్లప్పుడు ధరించే సువర్ణ (బ్రహ్మకపాలమాలలో ఉండే బ్రహ్మదేవుని ముఖాలు 
ముప్పై రెండు అయినందున, కర్త ర్తృరాగాలు ముప్పైరెండు అని తెలుస్తున్నది. (సంగీతరత్నాకరే 
- తృతీయే - ప్రకీర్ణాధ్యాయే - గాయన ప్రకరణే - హృద్యశబ్దః సుశారీరో గ్రహమోక్ష- 
విచక్షణః, రాగ రాగాంగ భాషాంగ క్రియాంగోపాంగ కోవిదః” ఇతి. అత్ర - రాగ రాగాంగ 
ఇతి శబ్దస్య ద్వాత్రింశత్‌ భేద విశిష్ట రాగాంగ ఇత్యర్థ స్ఫురణాత్‌ కర్తృరాగాణాం ద్వాత్రింశదేవ 
భేద ఇతి ప్రతిభాతి) కర్త రాగాలు ముప్పెరెండే అయినా, జన్యరాగాలు చాలా ఉన్నాయి. 





శ్లో మాతృద్రోహాఘశాన్తిం స్వపితృనిధనకృత్‌ క్షేత్రశైలే న్రపక్ష- 
ద్వంద్వం కృదారిట క దంల వరకు మవ పకానూ మునీన్లః | 
నృత్తం యసే ప్యేదమాత్మీన్యనుగతమసకృద్భావయన్‌ జామదగ్య్యో 
రామో లేభే చిరాయుః ప్రముఖవరవరాన్‌ కుజ్బీతాజ్రిం భజే౭_హమ్‌ 11131 


తల్లి ద్రోహంచేత కల్గిన పాపాన్ని పోగొట్టుకొనదలచి, తన తండ్రిని చంపి రాజైన 
పర్వత శ్రేష్టుని రెండు రెక్కలను ఖండించడంకోసం మిక్కిలి పదునైన, బలమైన గొడ్డలి అనే 
ఆయుధాన్ని పొందగోరి మునిశ్రేష్టుడు, జమదగ్ని కుమారుడైన పరశురాముడు పరమేశ్వరుని 
నటనను మాటిమాటికి ధ్యానించి, చిరకాలం జీవించిఉండడం - మొదలైన వరాలను 
పొందాడు. అటువంటి, కుంచితాం[ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 131 





శ్లో॥ యత్వ్పూజాలబ్ధభూతిప్రభవితయువతీ భావవృద్ధస్వజాయో 

యత్‌ క్షేత్రానేకసేవాశమితమునివరధ్వంసనాగో వికారః । 

తాలాజ్యో రౌహిణేయః ప్రబలహలవరాకృష్ణదుష్టప్రలమ్బో 

జాతో యస్య ప్రసాదాదమృతకరధరం కుజ్బుతాట్ర్రిం భజే౭_హమ్‌ 11132 

బలరాముడు, పరమేశ్వరుని పూజలోని విభూతి ప్రభావంచేత జరను (ముసలి 
తనాన్ని) పోగొట్టుకొని యౌవనాన్ని పొందిన పత్నిని కలవాడు, అనేక క్షేత్రాలలో సే సేవచేత 
సూతమునియొక్క హత్యాదోషాన్ని పోగొట్టినవాడు, తాళవృక్షాన్ని చిహ్నంగా కల ధ్వజం 


శ్రీమదుమాపతిశివప్రణీతః 67 


కలవాడు, నాగలితో దుష్టుడైన ప్రలంబాసురుని సంహరించినవాడయ్యాడు. అటువంటి, 
చంద్రుని ధరించిన, కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 182 





శ్లో; ఆరుహ్యాశ్వం ముకున్దః ప్రతికలివిగమం కల్మిరూపీ పృథివ్యాం 
గచ్చన్‌ పాషణ్ణవర్గం కుమతిమఘయుతం తత్రతతైవ సంస్థమ్‌ I 
అజ్ఞుష్టాకారభాజం యదమలకరుణావాప్తఖడ్లేన నిఘ్నన్‌ 
సర్వాం భూమిం యథావత్మలయతి తమజం కుజ్బీతాట్రిం భజే౭_హమ్‌ 1113838 


ఒక్కొక్క కలియుగం చివర కల్మి రూపాన్ని ధరించిన ముకుందుడు అశ్వాన్ని 
అధిరోహించి, భూమిలో సంచరించి, అక్కడక్కడ ఉన్నది, పాపంతో కూడినది, 
అంగుష్టాకారాన్ని పొందినది అయిన పాషండవర్గాన్ని పరమేశ్వరుని కరుణతో పొందిన 
ఖడ్గంతో సంహరించి, భూమిని అంతటిని పూర్వంవలె ఉండేటట్లు సంస్క్మరించాడు. 
అటువంటివాడు, ఉత్పత్తి వినాశాలు లేనివాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 133 





శో మధ్యే మార్గం స్వభక్తిం ద్విజవరజనుషం గణ్జభేరుబ్ణసింహ- 
వ్యాఘ్రాశ్వేభర్‌క్షతార్‌క్ష్యప్రవగనరముఖే మాధవే భక్షయిత్వా | 
క్రోధాద్రహ్మోణ్ణవర్గం ముహురపి చ ముధా తర్ణయత్యాశు తం యః 
హత్వా? రక్షత్స్వ భక్తం జగదపి సకలం కుజ్బతాజ్రిం భజేం హమ్‌ 11134 


బ్రాహ్మణుడైన తన భక్తుని శివక్షేత్రాలకు పోయినపుడు దారిలోచూచిన గండభేరుండ 
మనే రెండుతలల పక్ష్మి సింహం, పులి, గుణ్జిం, ఏనుగు, భల్లూకం, గరుడుడు, వానరం, 
మానవుడు - అనే వీని ముఖాలను కల ఒక రూపాన్ని ధరించిన విష్ణువు భక్షించి, దానివల్ల 
కల్గిన గర్వంతో ఈలోకానికి భయంకల్లించిన తరుణంలో, భక్తులకు దాసుడైన పరమేశ్వరుడు 
కరుణతో లోకాలను రక్షించదలచి, ఆ రూపాన్ని దాల్చిన మాధవుని, సంహరించి, తన 
భక్తుడైన ఆ బ్రాహ్మణుని రక్షించాడు. అటువంటి, కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 134 


ఈ వృత్తాంతాన్ని తిరువైయాట్రు పురాణమనే ద్రావిడ గ్రంథంలో గమనించవచ్చు. 





68 శ్రీకుళ్ళీతా జీ స్తవః 


శ్లో; యెనోక్తం రాజతాద్రౌ చరితమనితరజ్ఞాతపూర్వం మృడాన్యై 

శ్రుత్వా తద్యోగలబ్ధభ్రమరవరతనుః పుష్పదన్తస్స్వసఖ్యా | 

ప్రకాశ్యం నీయమానః కుపితనగసుతాశాపతో మర్యయోనా- 

వుత్సన్నస్సంస్తువన్‌ యం స్వపదమధిగతః కుళ్బ్చితా క్రిం భజే9 హమ్‌ 1185 

పరమేశ్వరుడు కైలాసపర్వతంలో పూర్వం ఒకానొక సమయంలో అంబికకోసం 
ఒకసారి అరుదైన ఒక చరిత్రను చెప్పాడు. పుష్పదంతుడనే గంధర్వుడు తన యోగబలంతో 
తుమ్మెద రూపాన్ని ధరించి ఆ పరమేశ్వరుని సమీపంలో ఉండి, ఆ చరిత్రను విని, దానిని 
తన భార్యకు తెలిపి, తద్ద్వారా బయల్బ్పబిచాడు. ఈ సంగతి తెలిసి లోపాన్ని పొందిన 
అంబిక యొక్కశాపంచేత మానవుడై జన్మించి, తరువాత ఆ పరమేశ్వరుని స్తుతించి తన 
పూర్వ పదవిని పొందాడు. అటువంటి, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 135 





శ్లో॥ దైత్యానాం ధ్వంసనార్థం సకలమపి జగద్రక్షణార్థం మురారిః 

లక్ష్యా క్షీరామ్చురాశౌ కృతకఠినతపాస్సామ్బమూర్తిం ప్రభుం యమ్‌ । 

భక్తా సంపూజ్యచిత్తే మనువరమపి యన్నామసాహస్ర సంజ్ఞం 

స్తోత్రం లబ్ధ్వా జపంస్తత్రభురభవదజం కుజ్బొతాజ్రిం భజేం హమ్‌ 111386 

అసురులను సంహరించగోరి, సకలలోకాలను రక్షించగోరి మురారి లక్ష్మితో కలిసి 
పాలకడలిలో కఠినంగా తపస్సును చేసేవాడై, అంబికతో కూడిన (సోమాస్మందమూర్తిని) 
పరమేశ్వరుని తన హృదయంలో భక్తితో పూజించి, దానివల్ల ప్రసన్నుడైన పరమేశ్వరునిచేత 
ఉపదేశింపబడిన మంత్రశ్రేష్టమైన ఒక నటరాజమూర్తి సహ(స్రనామస్తుతిని జపించి, దాని 
ప్రభావంతో జగత్పతి అయ్యాడు. అటువంటి, కుంచితాంఘని కల్లిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 136 


(దీనిని మాణిక్కవాచకర్‌స్వామికూడా- 
ఒరునామ మోరురువమ్‌ ఒన్ఫుమిల్లాత్మాయిరమ్‌ 
తిరునామమ్‌ పాడినాన్‌ తెళ్ళేణజ్కొట్టామో! అని, 


ఆ తిరునామం ఏదంటే- 
ఏరార్‌ ఇళమ్‌ కిలియే ఎజ్గళ్‌ పెరుమ్‌తుజెక్కోన్‌ 
శీరార్‌ తిరునామత్తేర్‌న్గురైయాయ్‌ - ఆరూరన్‌ 


శ్రీమదుమాపతిశివప్రణీతః 69 


శెమ్చెరుమాన్‌ వెణ్‌మురాన్‌ పారక్కడలాన్‌ 
శెప్పువపోల్‌ ఎమ్బెరుమాన్‌దేవర్‌ పిరానెన్లు 


ఇందులో సోమస్మంధమూర్తిచేతి (సాంబమూర్తిచేత స్తుతి ఉపదేశింపబడడం, 
పాజ్మిడలాన్‌ (విష్ణుమూర్తి)చేత అది జపింపబడడం, “శీరార్‌ తిరునామత్తేర్‌న్గురెయాయ్‌” 
అని శ్రీనటరాజస్వామి నామ సహాస్రాన్ని చెప్పమని అడిగిన అర్థాన్ని పలికారు. 
“(బహ్మాదయోం పి యన్నామ పాఠస్యైవ ప్రసాదతః, సృష్టిస్థిత్యంతకర్తారో జగతాం 
చిరజీవినః” (బ్రహ్మ మొదలైన దేవతలు నటరాజ సహస్రనామజపాన్ని చేసి, దాని ప్రభావం 
వల్ల సృష్టించడం, రక్షించడం, లయంచేయడం - అనే వ్యాపారాలకు కర్తలయ్యారు) అనే 
ఉత్తర పీఠిక పల్ముతున్నందున, విష్ణువునకు ఉపదేశించే తరుణం ఆ విష్ణువుయొక్క 
నాభీకమలంలో ఉండే బ్రహ్మకూడా ఆ నామసహస్రాన్ని తెలిసికొన్నాడనే దానిని గూర్చి, 
“శెమ్ఫెరుమాన్‌, వెణ్‌మలరాన్‌” అని విశేషించి తెలిపారు (మాణిక్కవాచకర్‌) 

ఆ నామసహస్రస్తుతి పూర్వపీఠికలో పరమేశ్వరుడు సాంబమూర్తి రూపంలో ఉండి, 
విష్ణువునకు ఉపదేశించాడని కూడా తెలుపబడుతున్నది. విష్ణువు ఆ మూర్తిని చిరకాలం 
పూజించి, వాల్మలి అనే రక్కసుని సంహరించగోరిన శ్రీచిదంబరక్షేత్రంలో ఆ మూర్తిని 
దేవేంద్రునకు ఇచ్చాడని, ఆ దేవేంద్రుడు స్వర్గంలో చిరకాలం ఆరాధించి, తరువాత ఒకానొక 
సమయంలో దానిని ముచుకుందచక్రవర్తికి ఇచ్చాడని, తర్వాత ఆ చక్రవర్తి, తిరువారూర్‌లో 
ఆ మూర్తిని వేంచేపు చేశాడని కమలాలయమాహాత్యం తెల్పుతున్నది. ) 





శో ఆజ్ఞా యస్యాఖిలానాం న భవతి హి సదా లజ్ఞనీయా యదీయం 
తత్వాతీతస్వరూపం విధిముఖవిబుధా వర్ణితుం నైవ శక్తాః । 
యం ద్రష్టుం వేదవాచో౭ ప్యగణితవిభవం నూనమద్యాపి యత్నం 
కుర్వన్యమ్బాసహాయం సనకముఖగురుం కుళ్ళితా్ఞిం భజే హమ్‌ 11187 
పరమేశ్వరుని ఆజ్ఞ అనేది ఎల్లప్పుడు ఎవరివల్ల దాటడానికి సాధ్యం కానిది. ఆ 
పరమేశ్వరుని తత్వాతీతమైన స్వరూపాన్ని బ్రహ్మాది దేవతలు వర్ణించడానికి తగిని శక్తిని 
కలవారుకారు. లెక్కించడానికి సాధ్యం కాని వైభవాన్ని కల పరమేశ్వరుని దర్శించడానికి 
వేదాలు ఇప్పటికీ నిశ్చయంగా యత్నిస్తున్నవి. అటువంటివాడు, అంబికకు సహాయంగా 
ఉండేవాడు. సనకాది మునులకు గురువు, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 137 


70 శ్రీకుజ్చితాడ్చిస్తవః 


శ్లో॥ యుద్ధే సంజాతకమ్నః పితృపతితనయో భీష్మముఖ్యప్రవీరాన్‌ 
చక్రబ్దాకార సేనాగతరథ గజరాడశ్వపాదాతివర్గాన్‌ । 
జేతుం కష్టోపదిష్టో మధుమయనుతిభిస్తోషయన్‌ యస్య శక్తిం 
దుర్గాం తస్యాః ప్రసాదాదజయదరిబలం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ 11138 


పాండుపుత్రులైన ధర్మరాజాదులు భారతయుద్ధంలో భీతిని పొందినవారై, చక్ర 
వ్యూహం, పద్మవ్యూహాలతో కూడిన సేనామధ్యభాగంలో ఉండే రథగజతురగపదాతి వర్గాలతో 
కూడిన భీష్మాది వీరగ్రేష్ణులను జయించడానికి శ్రీకృష్ణునిచే ఉపదేశింపబడినవారై, 
మధుమయాలైన స్తుతులతో పరమేశ్వరుని శక్తి అయిన దుర్గను సంతోషించేటట్లు చేసి, ఆ 
అంబికయొక్క అనుగ్రహంతో ఆ శత్రువుల బలాన్ని జయించారు. అటువంటి, 
కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 138 





శ్లో యస్యాఘోరాస్త్రరూపం వసుకరవిధృతోద్దబ్దభేతాలఘంటా - 
ధక్కాఖేటాసిపాత్రత్రిశిఖశిఖి శిఖం భీమదంష్రాధరోగ్రమ్‌ । 
సౌవర్ణశ్శ(శువక్రం రథముఖనిహితస్వాజ్ఞిమారక్తవస్త్రం 
ధ్యాయేచ్చేత్మాలమృత్యుం తరతి విధుజటం కుళ్చుతా[జ్టిం భజే హమ్‌ 11189 


ఎనిమిది చేతులలో ధరించిన, భయంకరమైన భేతాళ, గంట, డమరుక, ఖేటం, 
ఖడ్గం, పాత్రం, త్రిశూలం, అగ్ని - అనే వీనిని భయంకరమైన కోరపళ్ళతో కూడిన 
దవుడలతో ఉగ్రంగాను, (స్వర్ణుఎజ్జగన్నరు వర్ణంలోని మీసాలతో కూడిన ముఖంతో కూడినది, 
రథం ముందు భాగంలో పెట్టిన కాలును కల్గినది, ఎజ్జిని వస్త్రాన్ని ధరించినది అయిన 
పరమేశ్వరుని అఘోరాస్త్రరూపాన్ని ఎవడు ధ్యానిస్తాడో, అతడు కాలమృత్యువును దాటగలడు. 
అటువంటివాడు, చంద్రుని ధరించినవాడైన, కుంచితాం(ఘైని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 139 





శ్లో॥ ఆరోగ్యం లబ్బుకామో దివసకరమహామణ్దలాన్తర్యమమ్బా 
యుక్తం రుక్మాభమాద్యం కలయతి నితరాం యో జపన్‌ రౌద్రమంత్రాన్‌ । 
తస్య త్వజ్లాం సరక్తావయవగతమహారోగవర్లాః ప్రాణాశం 
యాన్తి శ్రీసున్దరాబ్గస్య చ భవతి శివం కుజ్బితాజిం భజేల_ హమ్‌ 11140 
వ్యాధిలేకుండా ఉండే స్థితిని పొందగోరినవాడు సూర్యమండలం మధ్యలో అంబికతో 


శ్రీమదుమాపతిశివప్రణీతః 71 


కూడినవాడు, స్వర్ణమయమైన మేనిని కలవాడైన పరమేశ్వరుని శతరుద్రీయ మంత్రజపంచేసి 
ధ్యానించినట్లయితే అతని తోలు, మాంసం, రక్తం - అనే వీటితో కూడిన అంగాలను 
చేరిన మహారోగవర్లాలు మిక్కిలి నాశాన్ని పొందుతాయి. అతడు అందం కల్గిన అంగాలను 
కలవాడవుతాడు. అటువంటివాడు, మంగళస్వరూపుడు, కుంచితాం(ఘని కల్గిన నటరాజ 
మూర్తిని భజిస్తున్నాను. 140 





శ్లో పుత్రాకాజీ పుమాన్‌ యః పరశుమృగవరాభీతిహస్తం త్రిణేత్రం 
గౌర్యా స్మందేన సాకం వృషభ మధిజుషం సానుకమ్బం స్మితాస్యమ్‌ / 
సర్వాలజ్మారభాజం సకలనిగమవిత్‌ స్తోయమానాపదానం 
ధ్యాయత్యాస్నోతి పుత్రం గుహమివసచతం కుజ్బితాట్షిం భజే. హమ్‌ 11141 


పుత్రుని పొందగోరే పురుషుడు పరశువు, లేడి, వరద, అభయముద్రలనే వీనిని 
కల చేతులను కలవాడు, మూడు నేత్రాలను కలవాడు, గౌరి, సుబ్రహ్మణ్యుడనే వీరితో 
పాటు వృషభంపై ప్రకాశించేవాడు, దయను కలవాడు, చిబునవ్వును కలముఖం, అన్ని 
ఆభరణాలతో అలంకరింపబడిన మేనిని, సకల వేదవిత్తులచే స్తుతింపబడిన పూర్వ చరిత్రలను 
కలవాడైన పరమేశ్వరుని ధ్యానించేవాడు శీఘ్రంగా సుబ్రహ్మణ్యునివంటి కుమారుని పొందు 
తాడు. అటువంటివాడు, కుంచితాం(ఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 141 





శ్లో॥ యో విద్యార్థీ వటద్రోర్నికటతటగతం పుస్తకజ్ఞానముద్రా 
వీణారుద్రాక్షమాలా కృతకరకమలం యోగపట్టాభిరామమ్‌ I 
తత్వార్థం బోధయన్తం సకలమునితతేశ్చన్షగజ్లాహిభూషం 
యం ధ్యాయత్యాశు వాగ్మీ స చ భవతి గురుం కుజ్చితాట్షిం భజేం హమ్‌ 11142 


విద్యను కోరేవాడు వటవృక్షం క్రింద ఉండేవాడు, పుస్తకం, జ్ఞానముద్ర, వీణ, 
రుద్రాక్షమాల - అనే వీనిని ధరించిన చేతులను కలవాడు, సకలమునిసమూహాలకు 
ఆత్మతత్వార్ధాన్ని ఉపదేశించేవాడు, చంద్రుడు, గంగ, సర్పం - అనే వీనిని అలంకరించు 
కొన్నవాడైన పరమేశ్వరుని ధ్యానించేవాడు శీఘ్రంగా వాగ్విలాసం కలవాడవుతాడు. అటువంటి 
గురువు, కుంచితాంఘని కల్టిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 142 





72 శ్రీకుళ్ళీతా జీ స్తవః 


శ్లో॥ భిక్షాం దేహీతి చక్షన్మునిసుతసహితః క్రోధభట్టారకాఖ్యః 
దూర్వాసా యన్నగర్యామనధిగతచరుః క్షున్నివృత్యైః నిశీధే । 
శక్తిం యస్యాన్నపూర్ణాం హృది పరికలయన్‌ సత్వరం య(త్రసాదా - 
వాప్తక్షీరాన్నభుక్యా సుఖమభజదజం కుజ్బితాజ్షిం భజే9_హమ్‌ 11148 
క్రోధభట్టారకుడనే దుర్వాసుడు తన శిష్యులతో కలిసి ఒకరాత్రివేళ పరమేశ్వరుని 
నగరమైన చిదంబరంలో తన ఆకలిని తీర్చుకొనగోరి భిక్షను పెట్టమని గట్టిగా అరుస్తూ, 
భిక్షదొరకనందున, పరమేశ్వరుని శక్తి అయిన అన్నపూర్ణను హృదయంలో ధ్యానించి, 
ఆదేవి ప్రసాదంవల్ల శీఘ్రంగా లభించిన క్షీరాన్న బోజనంతో సుఖాన్ని పొందాడు. అటువంటి, 
కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 143 





శ్లో కశ్చిల్లుబ్లో గిరీనే మృగనిబిడవనే లిజ్ఞమైశం యదీయం 
దృష్ట్వా గణ్టూషతోయైః స్వకచధృతసుమైర్భుక్తశే షైశ్చ మాంసైః | 
పూజాం కుర్వన్‌ కదాచిన్నిజనయనవరం చార్ప్చయిత్వాః తిభక్త్యా 
నేత్రే యస్యానురూపం పదవరమభజత్‌ కుజ్బుతాట్రిం భజే౭_హమ్‌ 11144 


మృగాలతో నిండిన కొండపై (కాళహస్తి క్షేత్రంలో) ఒక వేటగాడు (కన్నప్ప) 
పరమేశ్వరుని లింగాన్ని (కాళహస్తీశ్వరుని) తాను వేటాడి సంచరించే సమయంలో చూచి, 
మిక్కిలి భక్తితో పుక్కిలించిన నీళ్ళతో, తన తలలో ధరించిన పూలతోను, తాను భుజించగా 
మిగిలిన మాంసంతోను పూజిస్తూ, ఒకానొక సమయంలో తన కంటిని ఆ లింగంయొక్క 
నేత్రంలో చాలా భక్తితో అర్పించి, ఆ పరమేశ్వరుని సారూప్యపదవిని పొందాడు. అటువంటి, 
కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 144 





శ్లో బాలో విప్రస్య గోష్టస్థితపశునికరం దోహయిత్వా పయోభిః 

నద్యాస్తీరే యదీయం జనిమసుఖకరం పార్ధివజ్బాభిషిబ్బన్‌ I 

ధ్యాయన్‌ క్రోధాత్స్వపూజావికృతికరపితుశ్చేదయిత్వా పదంయం 

స్తుత్వా యత్పార్వదానామధిపతిరభవత్‌ కుజ్బీతాజ్రిం భజే౭_హమ్‌ 11145 

ఒక బ్రాహ్మణ కుమారుడు గోశాలలో ఉండే పశుబ్బృందాన్ని నదీతీరానికి తీసికొని 
పోయి, వాటి క్షీరంతో పరమేశ్వరుని పార్థివలింగాన్ని అభిషేకించి, పరమశివుని ధ్యానించే 
సమయంలో తన పూజకు విఘ్నాన్ని కల్గించిన తన తండ్రి పాదాన్ని కోపంతో నలికి, ఆ 


శ్రీమదుమాపతిశివప్రణీతః 73 


పరమేశ్వరుని స్తుతించి, (శివానుగహంతో) ఆ పరమేశ్వరుని కన్నులకు అధిపతి అయ్యాడు. 
అటువంటి, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 145 


ఇది చండేశ్వర నాయనార్‌ గాథ. 





శ్లో; యేషాం వేదోక్తకర్మ స్వనిధికృతిరభూద ద్రిజాతా పృథివ్యాం 

తేషాం ధర్మాదిమాప్యై పరశివరచితం కామికాదిప్రభేదమ్‌ । 

సాబ్గం సిద్దాన్తతన్తం ప్రకరమపి చతుషష్టిసంఖ్యాః కలాశ్చ 

యస్యాదేశాత్సకాశం త్వనయదగనుతం కుజ్బుతాట్రిం భజే౭_హమ్‌ 11146 

భూమిలోని ఏ ప్రాణులకు వేదంలో చెప్పబడిన కర్మలను అనుష్టించే విషయంలో 
అధికారంలేదో, అటువంటి ప్రాణులకు ధర్మాది పురుషార్థాలను పొందించ గోరి, అంబిక 
పరమేశ్వరుని చేయబడిన కామికాది భేదాలతో కూడినది, అంగాలతో కూడినది అయిన 
సిద్ధాంత తంత్ర ప్రకారాన్ని 64 కళలను, పరమేశ్వరుని ఆజ్ఞతో ప్రకాశాన్ని పొందేటట్లు 
చేసింది. అటువంటి, హిమవంతునిచే స్తుతింపబడిన, కుంచితాంక్రైని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 146 





శ్లో కుర్వన్తః క్షేత్రవాసం హృదయసరసిజే చినయన్లో జపనో 

విద్యాం సౌవర్ణరజ్లే యమజహరినుతం స్వేచ్చయా2. వాప్తనృత్తమ్‌ ॥ 

పశ్యన్తస్సార్వకాలం విబుధపరిబృథా లబ్ధకామాస్సు భీత్వా 

బ్రహ్మే సౌధే రమన్తే చరమవయసి తం కుజ్చితాట్షిం భజే౭_హమ్‌ 11147 

జ్ఞానం కలవారు, చిదంబరక్షైత్రంలో వసించేవాడు, తనకు హృదయంలో ధ్యానం 
చేసేవాడు, శ్రీ పంచాక్షరిని జపించేవాడు, చిత్సభలో బ్రహ్మ విష్ణువులచే స్తుతింప 
బడేవాడు, తన ఇచ్చతో పొందబడిన నాట్యవిలాసాన్ని కలవాడైన పరమేశ్వరుని ఎల్లప్పుడు 
దర్శనం చేస్తూ, ఇహలోకంలో సకల మనోరథాలను పొంది, చివరలో బ్రహ్మసంబంధి 
అయిన సౌధంలో సుఖిస్తారు. అటువంటి, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 147 





శ్లో సర్వస్వారాభిధానే దివిషదభిమతే సప్తతన్నా ద్విజేన్షః 
కశ్చిద్యజ్వా హుతాశే నిజమపి వపుస్వక్తుమత్యన్తభీరుః । 


74 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


యం ధ్యాత్వా యత్రసాదాదగమదనితరప్రాప్యమౌపాధిహీనం 

ధామస్వర్గం సదేహస్తమతులవిభవం కుజ్బుతాజ్షిం భజేత హమ్‌ 11148 

ఒక బ్రాహ్మణుడు సర్వస్వారమనే పేరును కల, దేవతలకు ప్రియమైన యాగంలో 
ఉండే అగ్నిలో తన శరీరాన్ని త్యాగం చేయడానికి చాలా భయపడినవాడై, పరమేశ్వరుని 
ధ్యానించి, ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఇతరులకు పొందడానికి సాధ్యం కానిది, 
ఉపాధిలేనిది అయిన స్వర్గలోకాన్ని ఈ కర్మదేహంతోనే పొందాడు. ఇటువంటి, సాటి లేని 
వైభవాన్ని కల, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 148 

(సర్వస్వారమనే పేరునుకల యాగాన్ని అనుప్టిస్తే ఈ కర్మశరీరంతోనే స్వర్గాన్ని 
చేరవచ్చునని వేదాలలో చెప్పబడింది. దీని ప్రయోగంలో మాధ్యందిన సవనంలో ఉద్దాత 
చేత వనమానమనే స్తోత్రాన్ని గానంచేసే టపుడు యజమాని ఇకపై గల యజ్ఞభాగాలను 
మీరే పూర్తిచేయండి - అని బుత్విక్కులకు అనుమతిని ఇచ్చి, తరువాత తన శరీరాన్ని 
ఆహవనీయమనే అగ్నిలో త్యాగం చేయాలి. (అర్పించాలి) తరువాత గల యజ్ఞభాగాలను 
బుత్విక్కులు పూర్తిచేయాలి - అని చెప్పబడింది. ఇంతేకాక, ఇందులో గల ఇంకా 
విశేషధర్మాలు మీమాంసాశాస్త్రంలో వివరింపబడ్డాయి. ఈ విధమైన యాగాన్ని చేసినా 
శరీరత్యాగంలో భయపడిన తన భక్తునకు పరమేశ్వరుడు వేదంలో చెప్పబడిన రీతిలో 
సశరీరస్వర్ల ప్రాప్తిరూప ఫలాన్ని ఇచ్చాడని భావం.) 





శ్లో॥ క్రీడాసంసక్తగౌరీ కనకఘటనిభోత్తుజ్లవక్షోజ శైల - 

ప్రోద్యత్‌శృజ్ఞారమాధ్వీమధురరసధునీ లోలభృజ్లాయతాక్షమ్‌ I 

భూషానాగోక్తసౌఖ్య ప్రవచన ఘట జస్తబ్ధ గర్వాబ్జితార్‌ క్యా 

వ్రీడాకృత్‌శ్వాసవ క్షప్రమథపతినుతం కుజ్బుతాట్ర్రిం భజే£_.హమ్‌ 11149 

లీలలో అభిలాషను కల గౌరియొక్క కనకకలశంవంటి ఉత్తమాంగమైన వక్షోజమనే 
పర్వతంనుండి పెల్లువికే శృంగారమధురసప్రవాహంలో చలించే తుమ్మెదవంటి నేత్రాలను 
కలవాడు, ఆభరణాలైన సర్పాలచేత అడుగబడిన కుశల ప్రశ్న అనే అగస్తునిచేత అణచబడిన 
గర్వం అనే సముద్రాన్ని కల గరుడునకు (గరుడుని గర్వం సముద్రంవంటిది. ఆ గర్వాన్ని 
సర్పాలు అడిగిన కుశల ప్రశ్న అనే అగస్వుడు లేకుండా చేశాడని భావం) లజ్జను కల్గించే 
ఉచ్చ్వాస వాయువును కల (బుసనుకల) ముఖాన్ని కల్గిన నందికేశ్వరునిచే స్తుతింపబడిన 
వాడు, కుంచితాంఘిని కల్లిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 149 





శ్రీమదుమాపతిశివప్రణీతః 75 


శో నృత్తేశం బాణదైత్యప్రముఖగణవరోద్దణ్ఞదోర్భనవర్య- 
క్రూరోద్వేగాహతోద్యద్ధటధిమిధి మితక్‌ శబ్బ్దభావానుకల్పమ్‌ I 
తానాతానాతనేతి క్వణితదశశతీ తగ్తివీణానుగానో - 
న్మోదోద్లీవాహిభూషావలయమభయదం కుజ్బొతాజ్ఞిం భజే హమ్‌ 11150 


నృత్తాన్ని చేసేవాడు, బాణుడు మొదలైన గణ్రేష్టుల దీర్హమైన చేతులతో వేగంగా 
వాయింపబడ్డ ఘటవాద్యాల నుండి పుట్టిన “ధిమి ధిమి” అనే శబ్దాల భావాలను 
అనుసరించేవాడు, “తానా తాన తన” అని శబ్దంచే వేయి తంత్రులను కల వీణల 
అనుగానాన్ని వినగోరి ఆశతో విస్తరించిన ముఖాలను కల సర్పాలను కంకణాలుగా కలవాడు, 
అభయాన్ని ఇచ్చేవాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 150 





శ్లో సాహస్రక్రూరవక్రప్రభవగురుమరుత్పూరహుంహుంభభంభం - 
రుంధుకృచ్ళంఖశృబ్గ ప్రముఖవరమహావాద్యభృద్భానుకోపమ్‌ 1 
దృష్ట్వా హాహాహహేతి భ్రమితసురగణా? భీతిసందాయిపార్ష- 
హవ్యాస్తేరజ్లేయ ఈశో నటతి తమనఘం కుజ్బితా[్డిం భజేల_హమ్‌ 11151 


వేయి క్రూరమైన ముఖాలనుండి వెలువడిన గొప్ప వాయువుయొక్క పూరణలతో 
“హుమ్‌ హుమ్‌ భం భం రం ము” అను శబ్దం చేసే శంఖం, కొమ్ము మొదలైన గొప్ప 
వాద్యాలను ధరించే భానుకోపుడనే వానిని చూచి “హా హా హ హ” అని భ్రమించే దేవగణానికి 
అభయప్రదానాన్ని చేసేవాడు, ప్రమథగణాలచే పరివేష్టింపబడిన సభలో ఏ పరమేశ్వరుడు 
నర్తనం చేస్తున్నాడో, అటువంటి, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 151 





శ్లో కైలాసాద్రిం కదాచిత్రబలభుజబలా ద్రావణశ్సాలయిత్వా 
దాక్షాయణ్యాః తిభీత్యా కిమిదమపి సమాలిజ్లితస్యాశు యస్య । 
పాదాజ్ఞుష్టాగ్రనీతద్విరసనభువనక్ష్మాధరోచ్చిన్నబాహుః 
సామ్నా స్తుత్వా యమిష్టం వరమలభత తం కుజ్బొతాక్డిం భజేత హమ్‌ 11152 
ఒకానొక సమయంలో రావణుడు తన భుజబలంతో కైలాసపర్వతాన్ని చలించేటట్లు 
చేసి, అపుడు అంబికచే మిక్కిలి భయంతో “ఇదేమి అతిశయం!” అని వేగంగా ఆలింగనం 
చేసికొనబడిన పరమేశ్వరుని పాదంలోని అంగుష్టం యొక్క అగ్రం చేత పైకి తీసికొనిరాబడిన 
సర్పాల లోకమైన పాతాళాన్ని కల, కైలాస పర్వతంచేత ఖండింపబడ్డ బాహువులను కలవాడై, 


76 శ్రీకుళ్ళేతా జ్రిస్తనః 


(రావణుడు), సామవేదగానంతో ఆ పరమేశ్వరుని స్తుతించి తనకు అభీష్టాలైన వరాలను 
పొందాడు. అటువంటి, కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 152 





శ్లో॥ శ్రీరుద్రం కోటిసంఖ్యా త్రిగుణితమనిశం యత్చురస్తాజ్ఞపిత్వా 

శైలాదిర్యస్య శమ్ఫోరనవధికకృపాపాబ్గపూరాభిషిక్తః | 

మత్తుల్యోం సి ప్రియోం_సి త్వమపి చ సకలం జ్ఞాతవాంశ్చాసి తాతే- 

త్యుకో యేనాథ యస్య ప్రమథపతిరభూత్‌ కుజ్బితాట్రిం భజే౭_హమ్‌ 11538 

పరమేశ్వరుని సన్నిధానంలో శిలాదుడనే మునియొక్క కుమారుడైన నందికేశుడు 
మూడుకోట్ల పర్యాయాలు శ్రీ రుద్రాన్ని పారాయణ చేసి, పరమేశ్వరుని అంతులేని కృపతో 
కూడిన కృపాకటాక్షాలతో చూడబడినవాడు, “నీవు నాకు సమానమైన వాడవు, నాకు 
ప్రియమైన వాడవు, నీకు అన్నిటిని తెలిసినవాడవుగా కాగలవు.” అని ఆ పరమేశ్వరునిచే 
చెప్పబడినవాడయ్యాడు. ఆ పరమేశ్వరుని ప్రమథగణాలకు అంతటికి పతి అయ్యాడు. 
అటువంటి, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 153 


ఈ చరిత్ర శివపురాణంలో తెలుపబడింది. 





శ్లో శ్రీమాన్‌ భృజ్లీ మునీగ్లో మృగపరశుకరం దేవమెవైకమీశం 
నత్వా తత్పార్వ్వగాయా నిజవిముఖరుషశ్చణ్లికాయాశ్చ వాక్యాత్‌ | 
శాక్తం మాంసాదివర్గం స్వతనువరగతం ప్రోత్సృజన్యత్రసాదాత్‌ 
లేభే దజ్జ త్రిపాదం స్వధురిచి వసతిం కుజ్బీతాట్రిం భజే హమ్‌ 11154 


శ్రీమంతుడైన భృంగి అనే మునివరుడు లేడిని, పరశువును, ధరించిన దేవుడైన 
ఈశ్వరుని ఒక్కనిమాత్రమే నమస్కరించి, ఆ ఈశ్వరుని ఎడమభాగంలో ఉన్నది, తనకు 
నమస్మరించనందున కోపించినది అయిన అంబిక యొక్క వాక్కుచే శక్తి సంబంధమైన 
తన శరీరంలో ఉండే మాంసం మొదలైనవానిని వెదజల్లినవాడై, పరమేశ్వరుని అనుగ్రహంచేత 
దండాన్ని మూడు పాదాలను, ఈశ్వరుని ముందుగా భాగంలో ఉండే స్థితిని పొందాడు. 
అటువంటి, కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 154 





శ్లో కళ్చిద్విప్రోరిటాఖ్యస్స్వప తినియమవిధ్వంసకమ్పాతరజ్లాం 
నారీం దగ్జ్వా సతీం తచ్చితిగతభసితైర్లేపయన్‌ సామృమూర్తిమ్‌ | 


శ్రీమదుమాపతిశివప్రణీతః 77 


నైవేద్యం కర్తుమిచ్చన్నిహ నయచరుమిత్యాహ్వయన్‌ యత్రసాదాత్‌ 

కాన్లాం భేజే నిజాన్తే శివపదమపి తం కుజ్బతా[క్రీం భజే౭_హమ్‌ 11155 

రిటుడనే పేరును గల ఒక (బ్రాహ్మణుడు తన నియమం పాడయిపోయే విషయంలో 
భయపడినది, పతివ్రత అయిన తన పత్నిని దహించి, ఆ చితిలోని భస్మంతో పరమేశ్వరుని 
అభిషేకంచేసి, నైవేద్యాన్ని చేయగోరి, “ఓ (ప్రియా! భగవానునకు నివేదనాన్ని తీసికొని 
రా! ” అని ఆహ్వానించినవాడై పరమేశ్వరుని అనుగ్రహంతో చనిపోయిన ఆ పత్తిని, 
చివరలో శివపదాన్ని పొందాడు. అటువంటి, కుంచితాం[ఘ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 155 





శ్లో గౌర్యాం శృజ్లారవాప్యాం స్వసభివరగణైః క్రీడయన్యాం కపర్ణీ 

గత్వా తద్ధస్తపంకాత్‌ జనితమపి నరం ద్వార్భముద్దణ్దచణ్దమ్‌ । 

హత్వాన్తస్సం ప్రవిష్టః కుపితసభిముదే తం పునర్జీవయిత్వా 

తస్మై విఘ్నేశ్వరత్వప్రముఖవరమదాత్‌ కుజ్బీతాట్రిం భజే౭_హమ్‌ 11156 

గౌరి నందనవనంలోని సరస్సులో తన చెలికత్తెలతో పాటు క్రీడించే సమయంలో 
కపర్ది అయిన పరమేశ్వరుడు ఆ నందన వనాన్ని చేరి, ఆనందన వనాన్ని కాపలాకాసేవాడు, 
చాలా క్రూరమైన నడతను కలవాడు, అంబిక యొక్క చేతిలో ఉండే బురదనుండి పుట్టినవాడైన 
ఒక నరుని సంహరించి, లోపలకుపోయి, ఆ ద్వారపాలకుడైన నరుని సంహరించినందున 
కోపించిన అంబికయొక్క సంతోషం కోసం ఆ నరుని మళ్ళీ (గజముఖాన్ని చేర్చి) బతికించి, 
అతనికి విఘ్నాలకు ఈశ్వరుడై ఉండే స్థితి మొదలైన వరాలను ఇచ్చాడు. అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 156 





శ్లో ఏకాన్తే జాతు యస్య ప్రముదితమనసా ప్రోక్తవేదాన్తతత్వో 
ప్రేక్షారుష్టస్య వాక్యాద్ధిమగిరితనయా ధీవరాధీశవంశే 1 
ఆవిర్భూయామ్బుధిస్థప్రబలశఫరసంగ్రాహిణం యం వరేణ్యం 
వృత్వా తద్ధామభాగే వసతిమపి గతా కుజ్బీతాజ్హిం భజే౭_హమ్‌ 11157 
ఒకానొక సమయంలో ఏకాంతంలో సంతోషించిన మనస్సుతో చెప్పబడిన 
వేదాంతశాస్త్రతత్వాలను ఆలకించేటపుడు అ[శ్రద్ధతో ఉన్నందున కోపించిన పరమేశ్వరుని 
వాక్యంచేత హిమవంతుని కుమార్తె అయిన పార్వతి బెస్తకులంలో జనించి, (పర్వసమయంలో) 


78 శ్రీకుజ్చితాడ్చిస్తవః 


సముద్రం నుండి పుట్టిన, గొప్ప బలాన్ని కల మకరమత్యాన్ని పట్టినవాడు, గొప్పవాడైన 
పరమేశ్వరుని వివాహమాడి, అతని వామభాగంలో వసించే స్థితిని పొందింది. అటువంటి, 
కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 157 


ఈ వృత్తాంతం తిరువికైయాడల్‌ అనే ద్రావిడ గ్రంథం లోని “వలై వీశియ పటలమ్‌” 
అనే గ్రంథంలో ఉన్నది. 





శ్లో కేకీభూత్వా మృడానీ స్వపితృకృతశివద్వేషసంవృద్ధపాపం 
భస్మీకర్తుం పురాణం శతధృతిరచితే కాననే యం త్రిణేత్రమ్‌ | 
సంపూజ్యానన్యదృష్టం నటనమతిముదా వీక్షమాణా కృషాదైః 
యస్యాలోకైః పునీతా సమజని నితరాం కుళ్చితా[క్రిం భజే9_ హమ్‌ 11158 
మృడాని అనే పార్వతి తన తండ్రి అయిన దక్షునకు కల శివద్వేషం వల్ల కల్గిన 
పాపాన్ని భస్మం చేయడంకోసం నెమలిరూపాన్ని దాల్చి, (బ్రహ్మచే సృష్టింపబడిన వనంలో 
(మయూర క్షేత్రంలో) త్రినేత్రుడైన పరమేశ్వరుని పూజించి, ఇతరులచే చూడబడని 
పరమేశ్వరుని తాండవాన్ని దర్శిస్తున్నదై, కృపతో కూడిన పరమేశ్వరుని కటాక్షాలతో 
పునీతమైనది. అటువంటి, కుంచితాంఘ్రని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 158 


ఈ కథ మయూర మాహాత్యంలో ఉన్నది. 





శ్లో॥ యస్య క్షేత్రే మృతానాం సకలజనిభృతాం సజ్బితాదీని పాపా- 

న్యబ్బానేక ప్రభోజ్యాన్యపి చ నిమిషతో భైరవరశ్శూలఘాతాత్‌ । 

భస్మీకృత్యాశు భూయో జననమృతిహరం తారకం యన్నిదేశాత్‌ 

తత్వం సమ్బోధయన్‌ యత్సదసి వసతి తం కుజ్బుతాజ్షిం భజే౭£_హమ్‌ 11159 

పరమేశ్వరుని క్షేత్రమైన చిదంబరంలో మరణాన్ని పొందిన సకల ప్రాణులకు అనేక 
వర్షాల కాలం అనుభవించదగిన సంచితం మొదలైన పాపాలను ఒక నిముషంలో 
పరమేశ్వరుని ఆజ్ఞచే భైరవుడు తన శూలంతో కొట్టి, వేగంగా భస్మం చేసి, తిరిగి జనన 
మరణాలను పోగొట్టే తారక మంత్రాన్ని, బ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తూ, ఆ పరమేశ్వరుని 
చిత్సభలో నివసిస్తాడు. అటువంటి, కుంచితాం(్రింని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 159 


(ఇది పుండరీకపురమాహాత్యంలోని నాల్గవ అధ్యాయంలో ఉన్నది. “దర్శనా- 


శ్రీమదుమాపతిశివప్రణీతః 79 


ద్దేవదేవస్య విముక్తా మనుజాదయః, క్షేత్రాంతరేషు యత్పుణ్యం పాపం, వా క్రియతే 
నరైః, తదేవాత్ర కృతం సర్వమేకం కోటిగుణం భవేత్‌, క్షేత్రపాలస్తు తేషాం వై పాపినాం 
పాపశాన్తయే। శాసితానయమోనాన్యోహ్య సమర్శాస్తు తే యతః, శూలాగ్రేణతు దణ్వన్రే 
తేన పాపరతా నరాః, అష్టావింశతిభిః పాపైః కోటిభి ర్నరకైః మునే!, అతిఘోరైస్తు పీడ్యంతే 
యమేనాం_౩ భూత సంప్లవమ్‌, తావత్మాలేన తేషాం వై యద్దుఃఖం జాయతే మహత్‌, 
తద్దుఃఖం కోటిగుణితం లభంతే ప్రాణిన స్పిహ, క్షేత్రపాలేన శూలాగ్రే దండ్యమానా క్షణేవత” 
అనే శ్లోకాలు న్మరణీయాలు. చిదంబర వురాణమునే ద్రావిడ (గంథంలోని 
“నియమచ్చురుక్నమ్‌” లోగల 37,38,39వ పాశురాలలోకూడా గమనించవచ్చు. పాద్మంలోని 
శివగీతలో 16వ అధ్యాయం - 9వ శ్లోకంలో, అవిముక్తే ద్వారకాయాం శ్రీశైలే పుండరీకకే, 
దేహాంతే తారకం బ్రహ్మ లభతే మదనుగ్రహాత్‌” ఇత్యాది ప్రమాణాలలో చక్కగా ఇది 
తెలుపబడింది. ) 





శ్లో॥ విష్ణోరన్యః పరో నేత్యసకృదపి ముధా జల్పమానం మునీన్షం 
నందీకోపప్రభూతస్తనితనిభరవస్తమ్భితప్రోచ్చబాహుమ్‌ 1 
వ్యాసం దృష్ట్వా ముకున్దః స్వపతిరితి శివం బోధయన్‌ యత్‌ కృపాయా 
నిన్యే పాత్రత్వమీశం తమఖీలవినుతం కుజ్బుతాట్షిం భజే౭_హమ్‌ ॥ 160 


విష్ణువుకంటే గొప్పదైవం ఇంకొకటి లేదని మాటిమాటికి అజ్ఞానంతో (కాశీక్షేత్రంలో 
విశ్వనాథుని సన్నిధిలో) పలికేవాడు, మునిగ్రేష్ణుడు, నందికేశ్వరుని కోపం వల్ల కల్గిన, 
పిడుగుతో సమానమైన శబ్దంతో స్తంభించేటట్లు చేయబడిన పైకి ఎత్తిన చేతులను కలవాడైన 
వ్యాసుని చూచి, మహా విష్ణువు సర్వమంగళకరుడైన పరమేశ్వరుడు తనకు పతి అని 
బోధించి, ఆ పరమేశ్వరుని కృపకు పాత్రమై ఉండే స్థితిని పొందించాడు. అటువంటి, 
ఈశ్వరుడు, అందథిచే స్తుతింపబడేవాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. ఈ కథ శంకరసంహితలో ఉన్నది. 160 





శ్లో సర్వే దేవాశ్చ విష్ణోర్భదయసరసిజోద్భాసిలిబ్ణం యజన్తః 
కుద్రో౭_ ప్యన్యోన్యచర్చాపదఘనవిలసత్పజ్బురు ద్రాదిమంత్రైః I 
స్తుత్వా యత్రాప విద్యాజపపరకవిరాద్యోగసంతప్తలోకాన్‌ 
సౌఖ్యం నిన్యుః నితాన్తం యదమలదయయా కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ 11161 


80 శ్రీకుళ్ళీతా జీ స్తవః 


దేవతలందటు మందరపర్వతంలోని విష్ణువు హృదయకమలంలో వెలిగే లింగ 
రూపుడైన పరమేశ్వరుని పూజించడంకోసం ఉండి, ఒకరితో ఒకరు చర్చలతో కూడిన 
పద, ఘన, క్రమాలలో వెలిగే (వేద మంత్రాలను ఉచ్చరించే ఒక క్రమం) పంచ రుద్రం 
మొదలైన మంత్రాలతో స్తుతించి, ఆ పరమేశ్వరునివద్దనుండి పొందబడిన మృతసంజీవనీ 
మంత్ర జపశీలుడైన శుక్రాచార్యుల యోగాగ్నిచే తపింపబడే లోకాలను మిక్కిలి సౌఖ్యాన్ని 
కల్లినవిగా చేశాయి. అటువంటి, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 161 


ఈ కథ కూర్మపురాణంలో ఉన్నది. 





శో యస్యోక్త్యా విఘ్నరాజస్సురగణవినుతో రక్షసాం సార్వభౌమాత్‌ 

మాయా సంమోహితాద్యజ్ఞనిమశుభకరం బాహునా£_£_ దాయ భూమ్యామ్‌ । 

సంస్థాప్యాగ్రే యుయుత్సుం తమపి నిశిచరం స్వీయశుణ్డాగ్రరన్లా 

కర్నాత్‌ సమ్బుగ్నదేహం దశభుజమకరోత్‌ కుజ్చీతాట్షిం భజే౭_హమ్‌ 11162 

పరమేశ్వరుని మాటవల్ల దేవతలచే స్తుతింపబడిన వినాయకుడు (తన) మాయతో 
మోహించేటట్లు చేయబడిన రాక్షస శ్రేష్ణడైన రావణునివద్ద మంగళాన్ని కల్షించేదైన 
పరమేశ్వరుని లింగాన్ని (వినాయకుడు) చేతితో గ్రహించి, భూమిలో పెట్టి, తిరిగి ఆ 
లింగాన్ని పైకెత్తలేక పోయినందువల్ల కోపంతో తనముందుగా యుద్ధంచేయ గోరిన ఆ 
నిశాచరుని (రావణుని) తన తొండం చివర ఉండే రంధ్రంలోకి ఆకర్షించడం ద్వారా 
వంగిన శరీరాన్ని కలవానినిగా చేశాడు. అటువంటివాడు, కుంచితాం(ఘ్రిని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. (ఇది గోకర్ణమాహాత్యంలో ఉన్నది.) 162 





శ్లో ఆర్యావామాంసభూషా నవమణిగణభాసంగవైవర్ద్యనీల - 
గ్రీవాలేకాతిశజి ప్రసృతవిషభయాక్రాన్తదిక్పాలవర్గమ్‌ । 
చూడాచనన్లాజహీర్నాదర వివృతఫ ణాకుబ్దలీకర్ణలోలత్‌ 
గజ్ఞాకూలాయమానస్వసటవరవనం కుజ్బతాజ్టిం భజేం హమ్‌ 111638 
అంబీకయొక్క ఎడమభుజంపై ఉండే ఆభరణాలలోని నవరత్నాల కాంతియొక్క 
సంబంధంచేత రూపుమాతిన (శివుని) నీలకంఠాన్ని చూచి, అది చాలా కాలకూటవిష 
ప్రసారమేమోనని సందేహంతో భయపడి పరుగుదీసే దికృతుల సమూహాన్ని కలవారు, 
తన తలలో ఉండే చంద్రుని, భుజించాలనే కోరికతో కొంచెం విప్పిన పడగలను కల 


శ్రీమదుమాపతిశివప్రణీతః 81 


సర్పాలచే అలంకరింపబడిన రెండు చెవులవరకు వేలాదేది, గంగకు తీరంవంటిది అయిన 
తన జటాజూటమనే శ్రేష్టమైన వనాన్ని కలవాడు, కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 163 





శ్లో శిజ్ఞాన్‌ మజ్జీరమఖుద్యుతిశమితజగన్మోహమాయావిలాసం 

ఫాలాక్షిస్ఫారకుణ్బ ప్రభవహుతవహధ్వస్తకామప్రభావమ్‌ I 

సంసారామ్చోధిమధ్యభ్రమదభఖిలజగత్తారనౌకాయితా జిం 

ద్వన్వాద్వన్వాదిశూన్యం విజయినుతకృతిం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ 11164 

సవ్వడి చేసే మంజీరాలయొక్క అందమైన కాంతిచే ఉపశమింపజేయబడిన లోకానికి 
మోహాన్ని కల్గించే మాయా ప్రభావాన్ని కలవాడు, ఫాలనేత్రమనే గొప్ప కుండంలో పుట్టిన 
అగ్నితో ధ్వంసం చేయబడిన మన్మథుని ప్రభావాన్ని కలవాడు, సంసార సముద్రం నడుమ 
పరిభ్రమించే సమస్త లోకాలను కాపాడే విషయంలో నావవంటి చరణాన్ని కలవాడు, 
ద్వంద్వాద్వంద్వాది శూన్యుడు, అర్జునునిచే స్తుతింపబడిన కృత్యాలను కలవాడు, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 164 





శ్లో ఏకాన్తే యస్య లీలారదవసనసుఖాస్వాదదన్తక్షతాని 

వ్యాఘ్రత్వగ్రోమరూక్షా కనకమృదుతరక్షౌమభూతీరజాంసి | 

దృష్ట్వా కస్మాదియం శ్రీ స్వయి భవతి వదేత్యాలిగీః సోపహాసం 

శ్రుత్వా గారీ తదాసీన్నతముఖకమలా కుళ్చితాజ్ఞిం భజే హమ్‌ 11165 

ఏకాంతసమయంలో పరమేశ్వరుని లీలాకాలంలో ఏర్పడిన దంతక్షతాలను, 
పులితోలు రోమాలతో కూడినది, బంగారు వర్ణాన్ని మిక్కిలి మృదువైన, వెండిపట్టు వస్త్రం 
లోని విభూతికణాలను చూచి, “ఎందువల్ల ఈ విధమైన శోభ నీవద్ధ ఉన్నది? తెలుపు” 
అని చెలికత్తెలు పరిహాసవచనాలను విని అంబిక అపుడు చల్లని ముఖాన్ని కల్లినదిగా 
అయినది. అటువంటి, కుంచితాం[ఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 165 





శ్లో డ్రీడన్నాస్తే మహేశో గిరివరసుతయా సప్రమోదం మనోజ్ఞే 
హర్య్వే నైవాద్య దేవాగదితుమవసరో యాతమౌనేన శీఘ్రమ్‌ । 


82 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


ఏవం కోపారుణాక్షో విధిహరిముఖరాన్వారయన్‌ యద్ధరాభ్ళన్‌ 

మూలే నన్టీగణేద్టైర్వసతి తమపరం కుజ్బితాజ్షిం భజే౭_హమ్‌ 1 166 

“మహేశ్వరుడు అంబికతోపాటు మనోహరమైన హర్యంలో సంతోషంతో క్రీడిస్తూ 
ఉన్నాడు. ఓ దేవతలారా! ఇపుడు మాట్లాడడానికి సమయం లేదు. మౌనంగా శీఘ్రంగా 
ఇక్కడనుండి తొలగిపొండి” అని కోపంతో ఎజ్జిని కన్నులను కల నందికేశ్వరుడు బ్రహ్మ 
విష్ణువు మొదలైన దేవతలను అద్దుకొని, పరమేశ్వరుని కైలాసపర్వతం సాను ప్రదేశాలలో 
ప్రమథగణాలతో పాటు నివసిస్తున్నాడు. అటువంటి, తనకంటె గొప్పవారు ఇంకొకరు 
లేని, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 166 





శ్లో॥। అక్షకీడాసు లబ్ధత్రిదశపురవధూబోధనాత్‌ స్వాన్తకాలే 

నూత్నానూత్నానుయోగాత్‌ సవిశయమనప్రాప్తయత్సన్నిధాన:ః । 

పాపారోపాతిరోషప్రహరణసభయోద్భాన్తచిత్రో యదుక్తా 

విప్రః కజ్బిన్నిధీనామధిపతిరభవత్కుజ్బితాజ్హ్రిం భజే౭_హమ్‌ ॥ 167 

పాచికల ఆటలో జయించినందున స్వాధీన అయిన దేవలోకకన్యక చేసిన బోధనచేత 
తన అంతిమసమయంలో తనవద్దకు వచ్చినవాడు, “కొత్తయముడా! పాతయముడా?” 
అనే ప్రశ్నవల్ల సందేహంతోకూడిన అయిన యమునిచే పరమేశ్వరునివద్దకు 
తీసికొనిరాబడినవాడు, తనను “పాపి” అనిన కారణంచేత కోపంతో చిత్రగుప్తుని కొట్టి, 
భయంతో భ్రమించేటట్లుచేసినవాడైన ఒక బ్రాహ్మణుడు పరమేశ్వరుని ఆజ్ఞచే నిధులకు 
అధిపతి అయ్యాడు. అటువంటి, కుంచితాం[ిని కల్లిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 167 





శ్లో హంస్యాం లబ్ద స్వజన్మాకరటవరవపుస్సర్దకాన్తిర్భుసుణ్బో 

లేభే యస్య ప్రసాదాదనితరసులభం మృత్యుభీతేరభావమ్‌ । 

కల్సేకల్సే వసిష్టప్రముఖమునివరటప్రశ్రుతానేకవృతోల_ 

ప్యాస్తే యత్‌ ధ్యానయోగాత్మనకగిరివరే కుజ్బితాక్ఞిం భజే౭_ హమ్‌ ॥ 168 

ఆడుహంస (హంసి) వల్ల జన్మించినవాడు, కాకి రూపాన్ని ధరించినవాడు, బంగారు 
వంటి మేనిని కలవాడైన భుశుండి అనే యోగి పరమేశ్వరుని అనుగ్రహంవల్ల ఇతరులచేత 
పొందడానికి సాధ్యంకాని, మరణభయంలేకుండా ఉండే స్థితిని పొందాడు, కల్పాల తరబడి 
వశిష్టుడు మొదలైన మునులచే ప్రశ్నింపబడిన అనేక, కల్పాంతరాలలో జరిగిన వృత్తాంతాలను 


శ్రీమదుమాపతిశివప్రణీతః 83 


తెలిసినవాడై, మహామేరుపర్వతంపై, పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉన్నాడు. అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 168 


ఈ వృత్తాంతం జ్ఞానవాసిష్టంలో ఉన్నది. 





శో ధూ(మ్రాక్షం రక్తబీజం మహిషమపి మధుం కైటభం చణ్జముణ్జా 

క్రూరం శుమృం నిశుమృం సురరిపుమపరం దుర్గమత్యుగ్రవృత్తమ్‌ । 

హత్వా యుద్ధే విధీనముఖమకుటభాదీప్రసిహ్మాసన స్థా 

దుర్గా యస్యాదిశక్తిః నిఖిలమవతి తం కుజ్బితాజ్రిం భజే౭_హమ్‌ ॥ 169 

ధూమ్రాక్షుడు, రక్తబీజుడు, మహిషాసురుడు, మధువు, కైటభుడు, చండుడు, 
ముండుడు, క్రూరుడైన కుంభుడు, నికుంభుడు, దేవతలకు శత్రువు, రెండవపేరులేనివాడు, 
ఉగ్రమైన నృత్తాన్ని కలవాడైన దుర్గుడనే వాడు - అనే వీరిని యుద్ధంలో సంహరించి, 
బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతల కిరీట కాంతిచే (ప్రకాశించే సింహాసనంలో కూర్చొన్న 
దుర్గాదేవి పరమేశ్వరునకు ఆదిశక్తి, అన్నిటిని రక్షిస్తున్నది. అటువంటి, కుంచితాంఘైని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 169 





శ్లో జ్యోతిష్టోమాఖ్యసోమక్రతుసవనహవిఃపుజ్జుమత్యన్తభక్త్యా 
గూధాకారం యమీశం సగణమపి శివం యజ్ఞవాట ప్రవిష్టమ్‌ । 
హేరమ్మోక్యా ప్రబుధ్వా స్వయమపి ముదితో యాజ్యయా యత్‌ కరాబ్దే 
దత్వామారాభిధో గ్యశ్ళివనగరమగాత్‌ కుళ్చితాడ్రిం భజే౭_ హమ్‌ ॥ 170 


“మారన్‌” అనేపేరును కల (సోమయాజినాయనార్‌) ఒక బ్రాహ్మణుడు జ్యోతిష్టోమ 
మనే యాగంలో హవిస్సులను, మిక్కిలి భక్తితో (వీచవేషంలో) మజగుపడిన రూపంతో 
ప్రమథగణాలతో తన యజ్ఞవాటికను చేరిన సర్వమంగళకరుడైన పరమేశ్వరుని వినాయకుని 
అనుగ్రహంతో తెలిసికొని, సంతోషంతో తానే యాజ్యాపురోనువాక్యంతో (ఒక మంత్ర 
విశేషంతో) పరమేశ్వరుని చేతిలో అర్పించి చేతులను పొందాడు. అటువంటి, కుంచితాంఘైని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 170 





శ్లో డ్రీడార్థం స్వగ్రభాగస్థితగిరితనుజావ క్రచన్దావలోక - 
ప్రోద్యత్మన్టర్పరక్షాముకులితవరదృక్సాలపట్టాభిరామమ్‌ । 


84 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


లోలాడోలానుకూల శ్వసనముఖవృషప్రాన్త్రరాయా తమోహ- 
భ్రాన్తస్వర్థేను మృగ్యత్సురనిజశరణం కుజ్బుతాట్షిం భజేతల హమ్‌ ॥ 171 


కీడించగోరి, తన ముందు భాగంలో కూర్చుని ఉండే అంబీకయొక్క ముఖమనే 
చంద్రుని చూచినందున కల్గిన మన్మథుని రక్షించగోరి మూసికొన్న మూడవకన్నుతో కూడిన 
గొప్పఫాలంతో అందాన్ని కల్గినవాడు, క్రీడార్థంగా నిర్మింపబడిన ఊయెలలో అటు ఇటు 
చలించడానికి వీలయిన ఉచ్చ్వాసనిఃశ్వాసాలతో ఊడిన ముఖంకల వృషభంయొక్క సమీపాన్ని 
పొంది, మిక్కిలి మోహంతో భ్రాంతిని చెందిన (పరుగుతీసిన) కామధేనువులను వెదకే 
దేవతలతో నిండినదైన తన ఆలయాన్ని కలవాడు, కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 171 





శ్లో విధ్యణ్ఞానేకకోటిచ్యుతికరడమరుస్ఫారఘోషాన్నితాన్తం 

కల్పాన్లాశాజ్క్మిలోకాల_ భయకరవలయవ్యాలరత్నాంశుకాన్తమ్‌ । 

తిర్యక్కిజ్చిత్‌ ప్రకుజ్చీకృతపదరవిభావాప్తి మోదానుధావ- 

ద్ధస్తం ప్రోచ్చప్రసర్పచ్భిఖిలసితకరం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ ॥ 172 

పలు బ్రహ్మాండాలను చ్యుతి కలిగేటట్లుచేసే (పైకి ఎత్తిన కుడిచేతిలో ధరింపబడ్డ) 
దమరుకం యొక్క గొప్ప ధ్వనితో మిక్కిలిగా కల్పాంతకాలం వచ్చిందేమోనని సందేహపడే 
లోకానికి అభయప్రదానాన్ని చేసే చేతిలో (అభయాన్ని ఇచ్చే చేతితో) చుట్టుకొనబడిన 
సర్పంలోని రత్నాల కాంతిలో మనోహరమైనవాడు, అడ్డంగా పైకి ఎత్తి వంచిన పాదమనే 
సూర్యుని కాంతిని పొందగోరి సంతోషంతో అనుసరించిన డోలును కల హస్తాన్ని కలవాడు, 
పైపైకి వృద్ధిచెందే అగ్నిని కల ఇంకొక చేతిని కలవాడు, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజ 
మూర్తిని భజిస్తున్నాను. 172 





శ్లో॥ భోభోః భ్రాత! స్తవేషా షడపి వదనతా బ్రూహి మహ్యం కిమర్థం 
జాతా చేత్యాదరేణ ద్విపవరవదనేనానుపృష్టే కుమారే | 
స్వామిన్‌! షట్‌చ్చాస్తమద్యాభ్యసితుమథ పితుశ్చేకదేతి బ్రువాణే 
దృష్ట్వా౭_జిఘ్రత్స్పురా యో గుహమధిగిరితం కుజ్బితాట్రిం భజే౭_హమ్‌ 11178 
పూర్వం ఒకానొక సమయంలో కైలాసంలో “ఓ తమ్ముడా! నీకు ఆజు ముఖాలు 
ఎందుకోసం ఉన్నాయి? నాకు చెప్పు” అని ఆదరంతో వినాయకుడు అడుగగా, తర్వాత 
స్వామియొక్క తండ్రి వద్దనుండి ఒకే కాలంలో ఆజు శాస్త్రాలను అభ్యసించడంకోసం 


శ్రీమదుమాపతిశివప్రణీతః 85 


నాకు ఆజుముఖాలు కలిగాయి - అని బదులు పల్మిన కుమారుడైన సుబ్రహ్మణ్యుని 
పరమేశ్వరుడు ముద్దాడాడు. అటువంటి, కుంచితాం(ఘ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 173 





శ్లో మత్సాక్షి క్రూరకర్మ పృథుతరకరినత్వగ్వరా హేన్టదంష్టా- 
ఘోరటైవిక్రమాస్థిప్రబలనరహరిస్ఫారరక్తాజినాని । 
విష్ణోర్నేత్రామ్బుజాతం విధిముఖనిచయం పూషదన్తాంశ్చ ధృత్వా 
యస్తద్దర్చప్రశాన్వౌ ప్రథయతి విభుతాం కుజ్బితాట్షిం భజే౭_హమ్‌ 11174 


పరమేశ్వరుడు మత్స్యంయొక్క కంటిని, క్రూరమైన కూర్మరూపుని, మిక్కిలి కఠినమైన 
తోలును, వరాహ దంతాన్ని ఘోరమైన వామనుని ఎముకలను, మిక్కిలి బలాన్నికల 
నారసింహుని రక్తాన్ని కల, దట్టమైన తోలును, విష్ణువుయొక్క నేత్రమైన తామరపుష్పాన్ని, 
(బ్రహ్మముఖాలను, సూర్యుని దంతాలను ఆయా దేవతల గర్వాన్ని అణచగోరి తన శరీరంలో 
ఆభరణంగా ధరిస్తూ ప్రభువై ఉండే స్థితిని ప్రకాశింపజేస్తున్నాడు. అటువంటి, కుంచితాంఘ్రిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 174 


శ్రీ పరమేశ్వరుడు విష్ణువుయొక్క మత్స్యాది అవతార నిగ్రహంలో అపహరించిన 
అంగాలను తన మేనిలో ఏయేచోట్ల ధరిస్తున్నాడనే విషయాన్ని “పాదే విష్ణువిలోచనం కటి 
తటే శ్రీనారసింహాజినం హారేకూర్మశిరోలసత్మరతలే కంకాళనామాయుధమ్‌, శూలాగ్రే 
శవకేశవం, విధిశిరోమాలాంశ్చ దంతాన్‌ రవేః సర్వం విష్ణుమయం సదాశివ వపుః వ్యక్తం 
పురాణోదితమ్‌”, “కల్పాంతే శమిత త్రివిక్రమహాకంకాళబద్ధస్ఫురచ్చేషస్యూతనృసింహపాణి- 
నఖరష్రోతాది కోలామిషః, విశ్వైకార్ణవతా విహారముదితౌ యౌ మత్స్యకూర్మా వుభౌ కర్షన్‌ 
ధీవరతాం గతో స్య తు సతాం మోహాం మహాభైరవః” అనే శ్రీమణియ శివన్‌ - అని 
ప్రసిద్ధుడైన సుబ్రహ్మణ్య శివుని సూక్తివల్ల, చతుర్వేద తాత్సర్యసంగ్రహానికి వ్యాఖ్యానాన్ని 
రచించిన శ్రీ శివలింగభూపతి వాక్కుచేత తెలియాలి. 

84వ, 111వ శ్లోకాలలో తెలుపబడిన “అంశి” భావాన్ని ఈ శ్లోకంలో 
శ్రీనటరాజస్వామియే తన కళలోని ఒక కళను ఇతరక్షేత్రాలలో ఉండే రూపాలలో 
ప్రకాశించేటట్లు చేసి, రాత్రిలో అర్ధయామకాలంలో తనలోనే వ్యాపించేటట్లుగా చేస్తాడు. 
అని అంటారు. 


86 శ్రీకుళ్ళీతా జీ స్తవః 


శో ఆసేతోరాసుమేరోర్థరణి గతనిజక్షేత్రవర్యేషు నిత్యం 
సాహస్రాకారభాజాం స్వతనుమధి చ జుషత్‌ చిత్మలానాం ప్రమోదాత్‌ | 
ఏకాం సంయోజయంస్తాం నిశినిశి నిజహృత్పజ్బజే సన్నిరున్గన్‌ 
యో భాత్యానన్షమూర్తి బహువిధ ఫలదం కుజ్బితాజిం భజే౭_హమ్‌ 11175 


రామసేతువు నుండి మహామేరువు వరకు భూమిలో ఉండే తన క్షేత్రాలలో వేయి 
భేదాలైన తన చిద్రూపకళలలో ఒక కళను ఒక్కొక్క దినం సంచరించేటట్లు చేసి, రాత్రిలో 
ఆ కళను తన హృదయంలో అణచి, వేరొక్క ఆనందమూర్తి అయిన పరమేశ్వరుడు 
ప్రకాశిస్తున్నాడో, అటువంటి, పలురీతులలోని ఇచ్చే, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 175 


“సువ్యక్తమేతత్‌ పుండరీకమాహాత్యా లా తృతీయాధ్యాయే - “సర్వేంద్రియాణి హృదయే 
లయంతే హి సుషుప్తిషు, తథైవ సర్వక్షేత్రాణి పుండరీకపురే లయమ్‌, లయేనాస్య కదాచిచ్చ 
జైమినే! సత్యమీరితమ్‌, దేవదేవః స్వయంసాక్షాత్‌ క్షేతరూపేణ వర్తతే, క్షేత్రాంతరాణి నైవ 
స్యుః తస్మాదేతద్విశిష్యతే, క్షేత్రాంతరస్థితా దేవాః నిశీథస్య తు మధ్యమే, పుండరీకపురం 
యాంతి తదాసేవా విశిష్యతే, దేవదేవః సభానాథో న యాతి క్వాపి కుత్రచిత్‌” ఇతి. 
చిదంబరపురాణమ్‌ - దుచ్చకచ్చురుక్నమ్‌ - 111వ పాశురం. 


ఎప్పదికళినుముళ్ళే విజెయరుణ్‌మూర్తి యావుమ్‌ 

శెప్పరుమ్‌ శిదమృరత్తుట్టిరువత్తయామమ్‌ తన్నిల్‌ 

ఒప్పుజివడైతలానులురైక్కు మెక్కాలత్తుళ్ళుమ్‌ 

అప్పరుమ్‌కాలచ్చేవైయదికవుత్తము మామనే 

(ఏ క్షేత్రంలో నివసించే కరుణామూర్తి శివునిరూపాలన్నీ వాక్కుకు అందని 


చిదంబరంలోని కోవెలలోనికి నిశీథి అర్థయామంకాలంలో వచ్చిచేరుతాయి. అందువల్ల 
అన్ని కాలాలలోకంటే, ఆసమయంలో అక్కడ సేవించడం ఉత్తమం. ) 


అప్పర్‌స్వామి మూడవ తిరుముభైగ్రంథంలో “కోయిజ్బుక్క తిరుత్తాణ్ణవమ్‌”లో 


మబజ్లున్‌ మదితవళస మాడవీది 
మయిలాప్పినుళ్ళార్‌ మరుకలుళ్ళార్‌ 
కొబ్లుత్కొడిముడియాల్‌ 
కుట్రాలత్తార్‌ కుడమూక్కిలుళ్ళార్‌ 


శ్రీమదుమాపతిశివప్రణీతః 87 


పోయ్‌క్కొళ్ళమ్‌ పుదూర్‌త్తజ్లుమిడమటియార్‌ 
శాలనాళార్‌ తరుమపురత్తుళ్ళార్‌ తక్కళూరార్‌ 
పొబ్లువెబ్లీరణిన్సు పూదమ్‌ శూళ 
ప్పులియూర్‌చ్చిట్రంబలమే పుక్కార్‌ తామే 
అని మొదలైన పదకొండు పాశురాలు మొదలైన ప్రమాణాలు ఈ విషయాన్ని చక్కగా 


తెల్పుతున్నవి. ఈ మూర్తిని అర్థజాముకాలంలో దర్శించడం ఇతర క్షేత్రాలను అన్నిటిని 
దర్శించడంతో సమానం. 





శో కల్పే కల్పే స్వకీయ ప్రభవలయభయం త్యక్తుపాద్యే పరార్ధే 

వేదాయం కాలకాలం బహువిధతపసా తోషయిత్వా యదుక్త్యా । 

తైసాహస్రం ద్విజత్వం దివిషదసులభం లబ్ధవన్తః క్రమేణ 

నిత్యం యం పూజయన్తి స్వసరణివిధినా కుజ్బితాటజ్ర్రిం భజే౭_హమ్‌ 11176 

వేదాలు ప్రతి కల్పంలోను తమ ఉత్పత్తి వినాశాల వల్ల కల్గిన భయాన్ని పోగొట్టగోరి 
ప్రథమపరార్ధంలో (ప్రకృత కల్పారంభంలో కాలునకు సైతం కాలుడైన పరమేశ్వరుని అనేక 
విధాలైన తపస్సులతో సంతోషించేటట్లుచేసి, పరమేశ్వరుని ఆజ్ఞతో, దేవతలకు పొందడానికి 
సాధ్యం కాని మూడు వేలమంది బ్రాహ్మణులై, క్రమంగా ఒక్కొక్క దినం పరమేశ్వరుని 
తమ మార్గంలోని విధిద్వారా (వేదోక్తవిధిద్వారా) పూజను చేస్తున్నారు. అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 176 


చిదంబరరహస్యం, దహరవిద్యాఖండం మొదలైన (గ్రంథాలలో ఈ విషయం 
తెలుపబడింది. అందులో “త్రిసాహస్రం ద్విసాహస్రం సాహస్రం ద్విశతం తదా, సంతతిర్లవనే 
విప్రాః క్రమాత్‌ యుగాదిషు” అని ఈ కలిలో 200 మంది అని తెలుపబడింది. 
“శుద్ధాన్వయానామేతేషాం జ్వలత్‌ పావకరోచిషామ్‌, అహ మేక స్రిసాహస్రసంఖ్యా సంఖ్యాతి 
పూరక” (చిదంబరమాహాత్యమ్‌ - 24 ఆశ్వాసం - 78వ శ్లోకం) 

శెమ్మైమెయ్‌పెరియోర్‌ పోలత్తేడరిదెన్టు మైన్లన్‌ 

మెయ్‌మ్మెయిట్రుయరనోక్కి విమలన్‌ విజ్ఞవరుమ్‌కేట్ట 

వెమ్మెయొప్పవర్‌కళ్‌యారుమ్‌ యామవర్‌క్కొప్పామెనే 

అని చిదంబర రహస్యంలోని కోయిల్‌ పురాణమ్‌ పల్ముతున్నందున నటరాజస్వామి 
యే మూడువేల సంఖ్యను పూర్తిచేస్తున్నాడు. అంతేకాక, శ్రీచిదంబరంలోని నటరాజ 


88 శ్రీకుళ్ళీతా జీ స్తవః 


దేవస్థానం సంబంధించిన సుమారు 800 సంవత్సరాల పైబడిన తాళఠపత్రగ్రంథాలలోను 
“నపఫర్‌” (తంబళ్ళ) సంఖ్య కొంచెం ఇంచుమించుగా ఆ విధంగానే లిఖించబడింది. 


వీరు వేదమూర్తులనే విషయాన్ని గూర్చి శ్రీమణివాచకర్‌ కూడా “వేదబ్లళ్‌ తొళుతేత్తుమ్‌ 
విళబ్లు తిల్లెకణ్ణేనే” ( వేదాలు నమస్కరించి కీర్తించే, ప్రకాశించే తిల్లైవనమనే చిదంబరాన్ని 
దర్శించాను.) అనే పాశురంలో చక్కగా వివరించారు. వేదాలు శబ్దరూపాలు, 
రూపరహితాలైనందున, వేదరూపులైన తిల్లెలో నివసించే బ్రాహ్మణులు - అనే దాని అర్థం 
(వేదాలు నమస్మరించడమంటే వేదరూపులైన బ్రాహ్మణులు నమస్మరించడమని అర్థం.) 
అదే దశకంలో 6వ పాశురంలో కూడా “మజైయవరుమ్‌ నానవరుమ్‌ వణజ్జిడనాన్‌ కజ్బేనే” 
(వేదవిదులు, దేవతలు నమస్మరించగా నేను చూచాను) అనే మాటయే ఈ అర్థాన్ని తెలిపే 
గమకం. జ్ఞాన సంబంధర్‌ కూడా ఈ బ్రాహ్మణులు నటరాజస్వరూపులుగానే దర్శించి, 


నిలత్తాల్‌ కరియమిడట్రార్‌ నల్లనెట్రి మేలు ట్రకల్ణినార్‌ 

పట్రుశూలత్తార్‌ కడలైప్పొడి నీజణివార్‌ శదైయార్‌ 

శీలత్రార్‌ తొళుతేత్తుమ్‌ శిట్రమృలమ్‌ శేర్‌తలార్‌ కళట్చేవడి 
వైతాఖక్కోలత్తాయరుళాయున్‌ కారణమ్‌ కూరుదుమే. - అని కీర్తించారు. 


వేదాలు పరమేశ్వర స్వరూపాలు, “వేదశ్శివః శివో వేదః, వేదమూర్తిరహమ్‌ 
విప్రాః అనే ప్రమాణాలతో తెలియబడుతున్నది. పరమేశ్వర స్వరూపులైన ఈ (బ్రాహ్మణులు 
వేదస్వరూపులనే విషయం స్పష్టం. 

ఇంకా వివరాలు మహా మహోపాధ్యాయ శ్రీ దండపాణి స్వామిదీక్షితులు ప్రకాశింప 
జేసిన చిదంబర తత్వానిర్ణయమనే సంస్కృత (గ్రంథంలో చూడవచ్చు. 





శ్లో! యస్యోత్మర్షం చ విష్ణోస్సదనమధిగతో వహ్నిసన్దగ్గపీరే 
స్థిత్వా శ్రుత్యన్తవేద్యం శివమపి పరమం బోధయన్‌ స్వాం చ భూతిమ్‌ | 
ధిక్కుర్వన్‌ దుర్మతీనాం నికరమపి యదీయాజ్ఞయా బన్గువర్లెః 
విప్రః కజ్బిద్‌ బుధేడ్యో రజతగిరిమగాత్‌ కుజ్బితాజ్షిం భజే౭_హమ్‌ 11177 
విద్వాంసులచే పొగడబడిన ఒక (బ్రాహ్మణుడు (హరదత్తుడు) విష్ణువు ఆలయాన్ని 
చేరి, అగ్నిలో మిక్కిలిగా తపింపబడిన పీఠంలో కూర్చొని, పరమేశ్వరుని ఉత్మర్షను, 
వేదాంతంలో చెప్పబడిన పరమ తత్వాన్ని తన మాహాత్యాన్ని వివరించి, దుష్టుల సమూహాన్ని 


శ్రీమదుమాపతిశివప్రణీతః 89 


ధిక్కారం చేసి, ఆ పరమేశ్వరుని ఆజ్ఞతో బంధువర్గంతో పాటు కైలాసాన్ని చేరాడు. అటువంటి, 
కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 177 


ఈ చరిత్ర హరదత్త చంద్రికలో తెలుపబడింది. 





శ్లో గౌర్యాః పణిం గృహీత్వా హిమగిరికటకే సత్వరస్థూలపృష్టం 

ధర్మాకారం వృషేన్టం నిజచరణజవోల్లజ్ఞితామోధివర్గమ్‌ I 

అధ్యారూఢో నిజాజ్మస్థితగిరితనయాం పేయసీం వాగ్విలాసైః 

లజ్ఞానమ్రాం ప్రకుర్వన్‌ నతనుతవిహృతిం కుజ్బతాట్ర్రిం భజే౭_హమ్‌ 11178 

హిమాలయం సానుప్రదేశాలలో గౌరిని కల్యాణం చేసికొని, శీఘ్రంగా స్థూలమైన 
పృష్టభాగాన్ని కల్గినది, ధర్మంయొక్క స్వరూపాన్ని తన కాలివేగంతో దాటబడిన సముద్రాలను 
కల్గినది, శ్రేష్టమైనది అయిన వృషభంలో అధిరోహించి, తన ఒడిలో ఉండే అంబికను తన 
వాగ్విలాసాలతో సిగ్గుతో నమస్మరించినదిగా చేసినది, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 178 





శో యత్సాలస్థం మృగాజ్మం స్వరదమితి ముధాశుణ్ఞయా9_9_దాయ తస్మిన్‌ 

బిమ్చే దృష్టస్వవక్రప్రతిఫలనసమాకర్షణవ్యగ్రచిత్తమ్‌ । 

దానామోదానుధావ తమరముఖరితస్వర్గపాతాలభాగం 

యో౭_బిఘ్రత్‌ స్వాజ్ఞసంస్థం గజముఖమనిశం కుళ్చుతా[జ్రీం భజే9 హమ్‌ 11179 

పరమేశ్వరుని శిరస్సులో ఉండే చంద్రుని తన కొమ్ము (దంతం) అనే భావంతో 
తొండంతో ఎత్తిన ఆ చంద్రబింబంలోకన్పించే తన ప్రతిబింబాన్ని స్వీకరించడంలో 
ప్రయత్తాన్ని కల్గినవాడు, మదజలవాసనచేత పరిభ్రమించే తుమ్మెదల శబ్దాలచే పూరింపబడిన 
స్వర్ణం, పాతాళం - అనే వీటి ప్రదేశాలను కలవాడు, తన ఒడిలో ఉండేవాడైన వినాయకుని 
పరమేశ్వరుడు మిక్కిలిగా ముద్దాడి ప్రశంసించాడు. అటువంటి, కుంచితాంఘిని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 179 





శ్లో కాత్యాయన్యాః కరాబ్దం దినకరవదనాధీతవేదార్థబోధాత్‌ 
లబ్ధానన్గాన్తరజ్ఞ ప్రశమితతమసస్తాపసస్యాశమే యః । 


2౨ ౧ 


90 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


గ్భహ్హన్‌ సంసారవార్థావధికభయకరే మగ్నసత్వప్రపజ్బుం 

నిత్యం రక్షన్నజస్రం జయతి శివపురే కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ ॥ 180 

సూర్యునివల్ల అభ్యసింపబడిన వేదాల అర్థజ్ఞానంచేత పొందబడిన ఆనందంతో 
కూడిన హృదయంనుండి తొలగించుకొన్న (తరిమివేసిన) అజ్ఞానాన్ని కల్గినవాడైన మునియొక్క 
ఆశ్రమంలో, ఆ మునిపుత్రికైన కాత్యాయనిని పరిణయమాడి, సంసారసముద్రంలో మునిగిన 
ప్రాణులను రక్షించేవాడై, శివపురంలో పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 180 


ఈ కథ తిరువీథి మిఖలై పురాణంలో ఉన్నది. 





శో యన్న్మూర్తిం బ్రహ్మనివ్రాః పరమహసి పదే ప్రాజ్ఞమానన్దరూపం 
శైవాస్సాదాఖ్యమూర్తిం హరిమితి చ పరే శక్తిమన్వేత_పరే తు। 
విఘ్నేశం చేతరే[_హ్నం పతిమితి వటుకస్కన్షవిధ్యగ్నిశక్రాన్‌ 
ఇన్లుం కేచిద్విభావ్యాఖిలసుఖమభజన్‌ కుజ్బుతాట్హ్రిం భజేత హమ్‌ ॥ 181 
పరమేశ్వరుడైన నటరాజ మూర్తిని బ్రహ్మజ్ఞానులు గొప్ప పదంలో ఆనందరూపుడైన 
ప్రాజ్ఞునిగా, శైవులు సదాశివమూర్తిగా, ఇంకా, భక్తులు విష్ణువు, శక్తి, విఘ్నేశ్వరుడు, 
సూర్యుడు, భైరవుడు, సుబ్రహ్మణ్యుడు, (బ్రహ్మ, అగ్ని ఇంద్రుడు, చంద్రుడు - అని ఈ 
విధంగా పలురూపాలుగా, భావించి పూజించి, సర్వసుఖాలను పొందారు. అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 181 





శ్లో॥ ఏకం బ్రహ్మా౭_ ద్వితీయం త్రివిధమపి చతుర్వాజ్బయం పజ్బుబాణ- 
భ్రాతృవ్యం షడ్విపక్షద్విషదభివినుతం సప్తజిహ్వాలికాక్ష్మమ్‌ 1 
అష్టమ్యేణాజ్యచూడం నవరసనటనాలోలవాసో దశాశం 
రుదైస్సాదిత్యవర్గెస్సతతనతపదం కుజ్చితాక్ర్రిం భజే౭_హమ్‌ ॥ 182 
అద్వితీయమైన బ్రహ్మం, రెండవది (సాటి అయినది) లేనివాడు, మూడు విధాలైన 
(బ్రహ్మ, విష్ణు, రుద్ర స్వరూపంగా) ఉన్నప్పటికీ నాల్గు విధాలైన వాక్‌ స్వరూపమైనవాడు, 
మన్మథునకు శత్రువు, కామక్రోధాదులు లేని మునివరులచేత స్తుతింపబడేవాడు, అగ్ని 
నేత్రాన్ని ఫాలంలో కలవాడు, అష్టమీ చంద్రుని తలలో కలవాడు, నవరసాలతో కూడి 
నటనా విలాసంతో చలించే వస్త్ర రూపాలైన పది దిక్కులను కలవాడు, ఆదిత్యులతోకూడిన 


శ్రీమదుమాపతిశివప్రణీతః 91 


రుద్రులతో సదా నమస్మరింపబడే చరణాలను కలవాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజ 
మూర్తిని భజిస్తున్నాను. 182 

ఈ విధంగా “తిరుమందిరమ్‌” (తిరుమంత్రం) అనే ప్రబంధంలోని 

ఇన్టవన్‌తానే ఇరణ్జవన్‌ ఇన్నరుళ్‌ 

నిన్సనన్‌ మూన్దినుళ్‌ నాన్గుణర్‌న్టాన్‌ ఐన్లు 

వెన్టనన్‌ అజువిరిన్టనన్‌ ఎళుమ్బార్‌ 

చ్చెన్ట్సనన్‌ తానిరునానుణర్‌నెట్టే - (1-1-1) 

అనే పాశురంలో ఒకటినుండి ఎనిమిది వరకు గల సంఖ్యా వాచకాలు ప్రయోగింప 
బడటం గమనించవచ్చు. 





శ్లో॥ విష్ణోర్లాలాటదేశచ్యుతరుధిరర్సురీసబ్లమేనాష్యపూర్ణం 
బ్రాహ్మం హస్తే కపాలం డమరుమపి వహన్‌ విశ్వకద్రూన్స్వపార్వ్వే | 
దంష్రాగ్రాభాపి శజ్లీకృతవిపులజటో భైరవః క్షేత్రపాలో 
విశ్వం రక్షన్నుపాధేర్యమపి భజతి తం కుజ్బొతా[జ్రిం భజే హమ్‌ ॥ 1838 


విష్ణువుయొక్క ఫాలంనుండి (స్రవించే రక్తధారతో నిండని (బ్రహ్మకపాలాన్ని, 
డమరుకాన్ని హస్తంలో, తన పార్వ్వభాగంలో శునకాలను వహిస్తూ, కోజపళ్ళ కాంతితో 
బంగారు గన్నేరు పూవు వర్గాన్ని కల్లినదిగా చేయబడిన, విస్తారమైన జటలను కల, 
క్షేత్రపాలురనే భైరవులు లోకాన్ని అపాయంనుండి రక్షిస్తూ పరమేశ్వరుని సేవిస్తున్నారు. 
అటువంటి, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 183 





శ్లో _సీతాహస్తాబ్దపిజ్లీకృతవరపృథివీ లిజ్ఞ్జమూలానుకర్చ- 

త్రుట్యద్వాలాస్య శాఖామృగవతిరచితస్తోత్రతుష్టాన్తరజ్ఞమ్‌ | 

రక్షో బృన్షప్రహారప్రభవకలినివృత్యాభితామ్చోధితీర- 

శ్రీరామ ప్రష్టరాజార్చితపదయుగలం కుజ్బితాట్రిం భజే౭_హమ్‌ 1 184 

సీతయొక్క తామరపూవువంటి చేతితో ముద్దచేసి చేయబడిన గొప్ప పార్ధివ లింగాన్ని 
లాగినందున తెగిన తోకను, పగిలిన ముఖాన్నికల ఆంజనేయునిచే చేయబడిన స్తుతులచే 
సంతోషాన్ని పొందినవాడు, రాక్షస సమూహాలను సంహరించినందున కల్గిన పాపాన్ని 
పోగొట్టుకొనగోరి సముద్రతీరంలో (రామేశ్వరక్షేత్రంలో శ్రీరాముడు మొదలైన ప్రభువులచే 


92 శ్రీకుళ్ళీతా జీ స్తవః 


అర్చింపబడిన పదయుగళాన్ని కలవాడు, కుంచితాంఘుని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. (ఈ కథ సేతుపురాణంలో చెప్పబడింది.) 184 





శ్లో యోగాన్నిర్భీజసంజ్ఞాత్‌ సముదితపరమానన్దకాష్రాసమాధి- 

స్థిత్యా వల్మీకగూఢాం తనుమవనిగతాం నీతకల్పాం ధరన్‌ స్వామ్‌ | 

శ్రీమాన్‌ శ్రీమూలసంజ్ఞో నృపనుతచరితో నిత్యనిస్సంగవిద్యో- 

ప్యాద్యస్సిద్దో యమన్తః కలయతి నితరాం కుళ్బ్చితాజ్ఞ్రిం భజే హమ్‌ ॥185 

నిర్భీజయోగంతో పరమానందాన్ని అనుభవించే సమాధి అవస్థలో అనేక కల్పాలు 
గడచిన కారణంచేత పుట్టచేత కప్పబదినది, భూమిలో మజగుపడి ఉండేదైన తన శరీరాన్ని 
ధరించేవాడు, రాక్షసులచే స్తుతింపడిన చరిత్రలను కలవాడు, ఆత్మజ్ఞాని అయిన శ్రీ 
తిరుమూలర్‌ అనే పేరును కల గొప్పసిద్దుడు పరమేశ్వరుని సదా ధ్యానంచేస్తూ, ఉండేవాడు, 
అటువంటి, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 185 

(తిరుమూలర్‌ - అనే సిద్దుడు బ్రహ్మచే సృష్టింపబడిన సిద్ధులలో ప్రముఖుడు. 
ఇతడు సదా శివరాజయోగంలో (సంపూర్ణ సమాధిలో) ఉండి, పరమేశ్వరునితో అద్వితీయ 
స్థితిలో కలిసి ఉండేవాడు. 


ఒకానొక సమయం ఒక (బ్రాహ్మణుని ఇంటికి చేరి, ఆకలి వ్యాధంలు 
పోగొట్టుకొనదలచి, అమృతాన్ని ప్రార్థించాడు అపుడు ఆ ఇంటి గృహిణి తిరుమూలర్‌నుచూచి 
భక్తితో మంచి రుచిని కల వంటను వండిపెట్టగోరి “ఓస్వామీ! కొంచెం సేపు ఇక్కడే 
ఉండండి. కూరను వండుతున్నాను. అది పక్వం కాగానే భుజించవచ్చు. నన్ను 
అనుగ్రహించండి.” అని పలుమార్లు నమస్కరించి ప్రార్ధించి వంటగదికి పోయింది. 


తరువాత సిధ్దుడు ఆ భోజనాన్ని తినకుండా, అక్కడ ఉండే ఒక వినాయకుని 
ఆలయాన్నిచేరి, అక్కడ ఒక సొరంగాన్ని చూచాడు. ఆనందంతో దానిలోపలకు పోయి 
యోగసమాధిలో ఉన్నాడు. చిరకాలం గడచింది. సిద్ధుని శరీరంపై పుట్టలు పెరిగి 
ఆవరించాయి. క్రమంగా ఆ కోవెలకూడా భూమిలో మజగుపడిపోయింది. ఆ కోవెలపై 
రాజభవనం నిర్మింపబడింది. 


ఈ విధంగా ఉండగా, ఒకానొక సమయంలో అక్కడ రాజ్యపాలనను చేసే చోళవంశ 
ప్రభువు ఒకడు ఆదారిలో రథంపైన వచ్చాడు. రథాన్ని లాగే అశ్వాలు ఆ ప్రాంతానికి 
రాగానే నిలిచిపోయాయి. అది గమనించి, ఆ రాజు దీనికి ఏమి కారణం? ఏమి? అని 


శ్రీమదుమాపతిశివప్రణీతః 93 


తన మంత్రులను ప్రశ్నించగా, వారు ఈ ప్రదేశంలోపల వెదికి చూడాలి - అని అన్నారు. 
ఆ విధంగానే అక్కడ శోధించగా, ఆ కోవెల, సొరంగం, సిద్ధుని రూపం కన్పించాయి. 
ప్రభువు చాలా సంతోషంతో ఆ సిద్ధుని తన రథంలో కూర్చుండబెట్టుకొని, తన రాజధానికి 
చేరి, ఆ రూపాన్ని తన సింహాసనంపై నిలిపి, సమాధి నుండి సిద్దుడు లేచేటట్లు చేయగోరి, 
అమాత్యుని మాటతో గేదెవెన్నను సిద్ధుని తలపై పెట్టాడు. కొంచెం సేపటికి ఆ వెన్న కరిగి 
సిద్ధుని దేహం అంతా పాకింది. సిద్ధుడు తెలివిని పొంది కళ్ళు తెరచి, రాజును చూచి 
“కూర పక్వమైనదా?” అని అడిగాడు. అపుడు రాజు షడసోపేతమైన ఆహారాన్ని సిద్ధునకు 
పెట్టి, నమస్కరించాడు. అపుడా సిద్దుడు ప్రభువునకు పుత్రసంతతి కలిగేటట్లు వరమిచ్చాడు. 
ప్రభువు “కూర పక్వమైనదా?” అని ప్రశ్నించడానికి గల కారణాన్ని ప్రశ్నించగా సిద్ధుడు 
పూర్వవృత్తాంతాన్ని తెల్పి “డెబ్బెకోట్ల యుగాల కాలం సమాధిలో ఉన్నాను” అని పలికాడు. 
ఈ విధంగా ఇంకా పలుపలు కథలు ఈ సిద్ధుని గూర్చి వినబడుతున్నాయి. 

తిరుత్తొణ్జర్‌ పురాణంలో తిరుమూలనాయనార్‌ చరిత్ర చెప్పబడింది. ఆ చరిత్రలో 
ఈ నాయనార్‌ చివర కైలాసాన్ని చేరాడని, సంస్క లత భాషలోని అగస్త్య భక్త విలాసంలో 
“తిరునావడుతుటై” క్షేత్రంలో శివలింగజ్యోతిలో కలిసిపోయాడని తెలుపబడింది. 

సిద్దులు పరమేశ్వరుని పూజించి, చిరంజీవులై యోగసమాధిలో ఉండే క్షేత్రాలు 
21. 

“ఆద్యః శ్రీమూలసంజ్ఞో నటపతియజనాత్‌ తిల్లవన్యాం ప్రపేదే సిద్ధిం నందీ చ 
కాశ్యామరుణగిరివరే వామకాంతారసిద్ధః, భూమూలాధారసంజ్లే కమలమునివరః కొంకణో 
వేంకటాద్రౌ, కుంభశ్చానంతశయ్యాపురి నలదపురే తత్ర వాల్నీకిసిద్ధః, శ్రీరామః 
సుందరార్హావమృతఘటపురే సార్పకః కృష్ణపుర్యః, కృష్ణాభిఖ్యే పురే శ్రీ ఫలగిరిశిఖరే 
భోగనాథావిధానాః, శ్రీగృధ్రాద్రౌ కుదంబః పరగిరిశిఖరే మత్స్యసిద్ధః పతంజల్యాఖ్యః, సేత్రా 
చ గౌరీమృగ ఇతి గదితః కాలహస్తా నితాంతమ్‌, హాలాస్యే సుందరః శ్రీనగమధిమహితః 
కోరకోదార్వికేయో వృద్దాద్రౌ వైద్యనాథ్యే౭ ప్యధిగతసుయశాద్ద్ధి ధన్వంతరిశ్చ, శ్రీరంగే 
కంచుకాఖ్యో మునిరపి చ తథా నందిదేవాభిధానః, శ్రీ కాశ్యామిత్యవోచన్‌ భువి 
శివనిలయాన్యేకవింశం మహాన్తః।” 


1) శ్రీమూలః, 2) నందీ, 8) వామకాంతార సిద్ధః, 4) కమలమునివరః, 
5) కోంకణః, 6) కుంభః, 7) వాల్మీకిసిద్ధః, 8) శ్రీరామః, 9) సార్పకః 10) భోగనాథః, 
11) కుదంబః, 12) మత్ససిద్ధః, 13) పతంజలిః, 14) గౌరీమృగః, 15) సుందరః, 


94 శ్రీకుళ్ళీతా జీ స్తవః 


16) అధిమహితః, 17) కోరకఃదార్వికేయః, 18) వైద్యనాథః, 19) ధన్వంతరిః, 
20) కంచుకాఖ్యః, 21) నందిదేవః) 





శ్లో హల్లీసోన్ముఖ్యకేలీన మితనిజశిరసంస్థగజ్ఞాముఖేన్నో - 

రాలోకోత్సన్నకోపత్వరి తగతిశివాసాంత్వనవ్యగ్రచిత్తమ్‌ । 

దృష్ట్వా కణ్ఞస్థనీలం జలముగితి ముధా౭_9_యాతకౌమారవాహాత్‌ 

బిభ్యద్‌భూషా ఫణీనాం మణిరుచి సుషుమం కుజ్బితాజ్షిం భజేఐ_హమ్‌ 11186 

“పిన్నల్‌ కోలాట్టమ్‌” మొదలైన క్రీడలలో వంచిన తన శిరస్సులో ఉందే గంగయొక్క 
చంద్రునివంటి ముఖాన్ని చూచినందున కోపించి, వేగంగా నడచిన గౌరీదేవిని సమాధాన 
పరచేవాడు, తన కంఠంలో ఉండే విషాన్ని చూచి మేఘమనే బుద్దితో సమీపానికి వచ్చిన 
సుబ్రహ్మణ్యుని వాహనమైన నెమలివల్ల భయాన్ని పొందిన, ఆభరణంగా ఉండే సర్పాల 
తలలపై ఉండే రత్నాలకాంతితో అందాన్ని పొందినవాడు, కుంచితాం(్రింని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 186 





శ్లో స్వర్గాధీశోపదిష్టాఖిలసుఖకరీం యత్తిరోధాన శక్తేః 

విద్యాం మోదాజ్ఞపిత్వా సురయువతిసమామాప భైమీం స్వకాన్నామ్‌ | 

యత్సేవా నిర్గతా9_9_ర్నిగహరచితమహోపద్రవో నైషధేన్లో 

విశ్వం రక్షన్నిజాన్తే ద్యుసదనమభజత్‌ కుజ్బతాట్హ్రిం భజే౭_హమ్‌ ॥ 187 

నిషధదేశ ప్రభువైన నలుడు దేవేంద్రునిచే ఉపదేశింపబడినది, సమస్త సుఖాన్ని 
ఇచ్చేది అయిన పరమేశ్వరుని తిరోధాన శక్తియొక్క మంత్రాన్ని (తిరస్మరిణీ మంత్రాన్ని) 
సంతోషంతో జపించి, దేవకాంతతో సాటివచ్చే దమయంతిని పొందాడు. ఆ పరమేశ్వరుని 
సేవతో శనేశ్వరగ్రహ బాధలను పోగొట్టుకొని, చిరకాలం లోకాలని పాలించి, చివరలో 
స్వర్గాన్ని చేరాడు. అటువంటి, కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 187 

ఇది తిరునల్లాజు పురాణమనే గ్రంథంలో చెప్పబడింది. 





శ్లో కన్గర్పాణాం బహూనాం ప్రసవకరవరాపాజ్లవీక్షావిలా సై - 
రుద్యానే రాజతాద్రేర్దరిధృతసుతనోశ్శాస్త్రఖిఖ్యం కుమారమ్‌ । 


శ్రీమదుమాపతిశివప్రణీతః 95 


ఉత్పాద్యాయాత గారీమధురవచనతః పాలకత్వం వనానాం 
సర్వేషాం దత్తవాన్‌ యస్రిజగదభినుతం కుజ్బొతాజ్రిం భజేత హమ్‌ ॥ 188 


పరమేశ్వరుడు పూర్వం ఒకానొక సమయంలో కైలాసపర్వతంలో ఉండే 
ఉద్యానవనంలో పలు మన్మధులను సృష్టించే కటాక్షాలతో విష్ణుమోహిని నుండి శాస్తా అనే 
పుత్రుని ఉత్పత్తి చేసి, ఆ సమయంలో అక్కడకు వచ్చిన అంబిక యొక్క తీయని వాక్కులతో 
ఆ కుమారునకు అన్ని వనాలకు పాలకుడై ఉండే స్థితిని అనుగ్రహించాడు, అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 188 


ఈ కథ శంకరసంహితలో తెలుపబడింది. 





శ్లో ముగ్ధే కైలాసవాసీజఠరశుభకరే గౌరి చర్మామ్బరో౭_ సౌ 
బ్రహ్మన్నైశ్వర్యదోల_మే పితృభువి నటకృద్విప్రకైవల్యదాతా । 
ఏవం యద్వాక్యభజ్జీం ముహురపి చ తిరస్కృత్య సద్మాన్తరాలం 
గన్తుం వ్యగ్రాముమాం యో9_ప్యకురుత ముదితాం కుళ్చతా[క్ర్రీం భజే9 హమ్‌ 11189 


హిమాలయంలో అంబిక పరమశివుని వివాహం చేసికొనదలచి తపస్సు చేసేటపుడు, 
ఆ దేవిని పరీక్షించడం కోసం, వృద్ధ బ్రాహ్మణరూపంతో శివుడు ఆమెవద్దకువచ్చి సల్లాపం 
చేసినరీతి ఈ శ్లోకంలో తెలుపబడింది. 


ఈశ్వరుడు : ఓ సుందరీ! నీవు మనస్సులో భావించే శివుడు కైలాసమనే పర్వతంలో 
నివసించేవాడు. అందువల్ల తగినవాడు కాడు. 


అంబిక : ఓ వృద్దుడా! అతడు మంగళకరుడు. 

ఈశ్వరుడు : ఓ గౌరీ! అతడు తోలును ధరించినవాడు. వస్త్రం లేనివాడు (దరిద్రుడు) 
అంబిక : ఓ బ్రాహ్మణుడా! అతడు అందతికి ఐశ్వర్యాలను ఇచ్చేవాడు. 

ఈశ్వరుడు : ఓ గౌరీ! అతడు శృశానభూమిలో నాట్యమాడతాడు. 

అంబిక : ఓ బ్రాహ్మణా! అతడు మోక్షప్రదాత. 


ఈ రీతిలో పరమేశ్వరుని మాటల రీతిని మాటిమాటికి తిరస్కరించి, తన 
పర్ణశాలలోపలికి వెళ్ళదలిచిన ఉమాదేవిని పరమేశ్వరుడు తన నిజరూపాన్ని దర్శింపజేసి, 
ఆనందింపజేసాడు. అటువంటి, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 189 


కుమారసంభవకావ్యంలోని పంచమసర్గలో కాళిదాసు “ఇతోగమిష్యామ్యధివేతి వాదినీ 


96 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


చచాల బాలాస్తనభిన్న వల్మలా, స్వరూపమాస్థాయ చ తాం కృతస్మితః సమాలలంబే 
వృషరాజకేతనః” అని అన్నాడు. ఇంకా ఇటువంటి సూక్తులు. 





శ్లో యద్దాసోన్దుప్రభూతా నిఖిలమపి జగద్దాపినీ చగ్టికాభా- 

ప్యావిష్ణుస్థావరాన్తం హృదయమధిగతం బాహ్యగజ్బూన్థకారమ్‌ I 

దూరీకృత్యాశు సర్వాన్‌ స్వపదసరసిజధ్యానశీలానజస్త్రం 

రక్షత్యాద్యన్తహీనం గురుభృగువినుతం కుజ్చీతాట్షిం భజే౭_హమ్‌ ॥ 190 

పరమేశ్వరుని మందహాసం నుండి పుట్టినది, సమస్తలోకాన్ని వ్యాపించినది అయిన 
చంద్రకాంత విష్ణువు మొదలుస్థావరపర్యంతం లోపల బయట ఉండే చీకటిని వేగంగా 
పోగొట్టి, తన పాదాన్ని ధ్యానించేవారైన సమస్త ప్రాణులకు మిక్కిలి రక్షిస్తున్నాడు. అటువంటి, 
ఆది అంతం లేని, అసుర దేవ గురువైన, అసురగురువుచే స్తుతింపబడిన కుంచితాం(ఘైని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 190 





శ్లో॥ గోదావర్యాస్తటస్లోః. నృతవచనపరో దృష్టకార్తాన్తికో యత్‌ 
క్షేతే గౌల్యాం జనిత్వా నిజసృకృతలవాత్‌ స్వీయపాతోక్తిదోషమ్‌ I 
భస్మీకర్తుం చిరం యం స్తుతిభిరభినమన్‌ సున్దరాజ్లో యదుక్యా 
జాతో యత్‌క్షేత్రపాలో జయతి తమసమం కుళ్చీతా [క్రీం భజే హమ్‌ 11191 


గోదావరీ తీరంలో ఉన్నవాడు, అసత్యాన్ని పలికేవాడు, దుష్టుడు అయిన ఒక 
జ్యోతిష్కుడు, (క్షేత్రాటన గతిలో శ్రీనటరాజస్వామిని దర్శించిన పుణ్యలవలేశంచేత 
మటుజన్మలో చిదంబరక్షేత్రంలో బల్లిగా పుట్టి, స్వల్ప పుణ్యంతో పూర్వజన్మవాసన కలవాడై, 
తన బల్లిపాటువల్ల, వచనంవల్ల, ప్రాణులకు కలిగే పాపాన్ని తీర్చడానికోసం పరమేశ్వరుని 
స్తుతించి, నమస్కరించి, దానివల్ల సంతుష్టుడైన పరమేశ్వరుని క్షైత్రాన్ని రక్షించేవాడై 
ప్రకాశిస్తున్నాడు. అటువంటి, సాటిలేని, కుంచితాం(ఫ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 191 


ఈ చరిత్ర అరయామ అళకర్‌ను గూర్చినది. ఇది చిదంబరరహస్యంలో 
తెలుపబడింది. ఆ బల్లిరూపాన్ని శ్రీచిత్సభలోని తూర్పుదెసలోను, ఆ బల్లిని అనుగ్రహించిన 
పల్లీశ్వరర్‌ అనే మూర్తిని రెండవ ఉత్తర ప్రాకారంలోను నిత్యం దర్శించడమయింది. 





శ్రీమదుమాపతిశివప్రణీతః 97 


శో భుక్వా హాలాహలాంశం యుధి నిహతతనుం దారుకాఖ్యం సురారిం 

కృత్వా ఘోరస్వకృత్య ప్రచలితభువనాం భద్రకాలీం శివో యః । 

ప్రత్యేత్యానన్దనృత్తం పితృపతిభువనే దర్శయిత్వా తయా9_జ్ఞాన్‌ 

సర్వాన్‌ సంరక్షతీశస్తమినవిధునుతం కుజ్బుతాట్ర్రిం భజే౭_హమ్‌ ॥ 192 

శివుని కంఠంలోగల హాలాహలవిషంయొక్క అంశాన్ని భుజించి యుద్ధంలో 
దారుకాసురుని సంహరించి, ఘోరమైన తనకృత్యాలతో లోకాలు భయపడేటట్లుచేసినది, 
రుద్రభూమిలో ఉండేది అయిన భద్రకాళిని దగ్గరకు వెళ్లి, పరమేశ్వరుడు తన ఆనందనాట్యాన్ని 
చూపించి, అందువల్ల ఆమె మదవేగాన్ని శమింపజేసి, ఆమెద్వారా అన్ని బ్రహ్మాండాలను 
పాలిస్తున్నాడు. అటువంటి, సూర్యచంద్రులచే స్తుతింపబడిన, కుంచితాం[ఘ్రిని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 192 


ఈ కథను అప్పయ్యదీక్షితులు బ్రహ్మతర్మస్తవంలోని 48వ శ్లోకంలో తెలిపారు. 
తిరువాచకమ్‌ అనే ద్రావిడ గ్రంథంలోకూడా- 


తేన్‌ పుక్కతణ్బనైశుళ్‌ తిల్లెచ్చిట్రంబలవన్‌ 

తాన్‌ పుక్కునట్టమ్‌ పయిలువదు ఎన్నేడే ! 

తాన్‌పుక్కు నట్టమ్‌ పయిన్దిలనేల్‌ తరణియెల్లామ్‌ 

ఊన్‌ పుక్కవేల్‌కాళిమాట్టమ్‌ కాణ్‌ శాఖలే! 

(మధువుతో నిండిన తాళవృక్షాలను చుట్టూకల తిల్లెలోని నటరాజస్వామి నాట్యం 
చేయడం ఏమి సఖీ! - 


నటరాజస్వామి తాను నాట్యం చేయకపోతే భూమి అంతా మాంసంతో కూడిన 
వేలాయుధాన్ని కాళి రూపాల సమూహమే అవుతుంది) అని పల్మడం గమనించవచ్చు. 





శ్లో; యస్యోద్వాహే హిమాద్రిం గతవతి నిఖిల ప్రాణివర్లేత_ర్మసూనో- 
రాశామౌన్నత్యభాజం రచయితుమధరాం విధ్యమద్రిఇ్బు దైత్యమ్‌ । 
ధిక్కర్తుం కుమృజన్మా చులుకితజలధిః ప్రేషితో యేన మోదాత్‌ 
తం దేవం కోటి కోటి ద్యుమణితనురుచిం కుజ్బ్చీతాట్రిం భజే౭_హమ్‌ 11193 
పరమేశ్వరుని వివాహసమయంలో హిమాలయానికి సమస్త ప్రాణులు వచ్చినపుడు, 
ఎత్తుగా ఉండే దక్షిణభాగంలో ఉండే భూమిని సమానంగా చేయడం కోసం, వింధ్యపర్వతాన్ని, 
వాతాపి, ఇల్వలుడు - అనే అసురులను సంహరించడం కోసం, అరచేతిలో (పుడిసిటిలో) 


98 శ్రీకుళ్ళీతా జీ స్తవః 


ఇముద్చుకొన్న సముద్రాన్నికల అగస్యుడు పరమేశ్వరునిచే సంతోషంతో దక్షిణదిక్కువైపు 
పంపబడినాడు. అటువంటి, అనేక సూర్యులవంటి శరీరకాంతిని కల, కుంచితాం(ఘైని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. ఈ కథ స్కందపురాణంలో తెలుపబడింది. 193 





శ్లో; వీణా సంక్రాన్తకాన్తా మధురతరరసాలాపగితి ప్రమోద- 
ప్రోద్యద్రోమాజ్బ కూటద్విగుణతనులతా భోగసౌన్దర్యశిల్బమ్‌ | 
యన్నానారత్నభూషాకిరణకబలితే దిక్తటే వప్రలీలాం 
కుర్వత్యద్యాపి మోదాత్‌ ద్విరదపరిబ్బధాః కుజ్బుతాజ్షిం భజే హమ్‌ 11194 
వీణను మీటే అంబిక చేసిన గానంతో సంతోషించిన వాడు, వృద్ధిచెందిన 
రోమాంచంతో రెండింతలైన శరీరాన్ని సౌందర్యాన్ని కలవాడైన పరమేశ్వరుని రత్నమయాలైన 
ఆభరణాల కిరణాలతో వ్యాపింపబడిన దిక్‌ ప్రదేశాలలో దిగ్గజాలు ఆనందంతో తొండాలను 
ఎత్తి వప్రలీలలను ఈనాటికి చేస్తున్నాయి. (తొండంతో పర్వత చరియలను మోదే క్రీడ 
వప్రలీల) అటువంటి, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 194 





శ్లో కస్వం కిన్నామధేయో ధరణిసురవపుః కమ్పితాపాదచూడో 
గోత్రం సూత్రం కులం త్వత్పితరమపి తథా మాతరం బన్ఫువర్గమ్‌ I 
శత్రుం మిత్రం కలత్రం తనయమపి వయోజ్ఞాతుమీహే తవేతి 
ప్రోవాచాద్రౌ పురా యం ప్రతిగిరితనయా కుజ్బితాజిం భజే౭£_హమ్‌ 11195 


అంబిక, పూర్వం ఒకానొక సమయంలో హిమాలయపర్వతంలో పరమేశ్వరుని 
వివాహం చేసికొనగోరి, తపస్సును చేసేటపుడు తనను పరీక్షచేయవచ్చిన ఆ పరమేశ్వరుని, 
“నీవెవరు? నీ పేరేమి? బ్రాహ్మణులకు కూడా కంపించే రూపాన్ని కల్లి ఉన్నావు. నీ 
గోత్రం, సూత్రం, కులం, తండ్రి, తల్లి, బంధువులు, శత్రువులు, సఖులు, భార్య, కుమారుడు, 
వయస్సు - అనే వీనిని తెలియజేయి - అని అడిగింది. అటువంటి, కుంచితాంఘైని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 195 





శ్లో స్మన్టే విఘ్నేశశుణ్డాం స్వకరసరసిజైః మానయిత్వా తదుక్తెః 
స్వీయెర్వక్రాక్షిసంఖ్యాగణనపరిభవై రోదితే సానుకమ్సా । 
దేవీ దృష్ట్వా స్వసూనోశ్చరితమపి యదీయాజ్ఞయా హేమకూటే 
వాచా సప్రేమభాజావతనుత తనయౌ కుజ్బీతాజ్రిం భజే౭_హమ్‌ 1 196 


శ్రీమదుమాపతిశివప్రణీతః 99 


హేమకూట పర్వతంలో సుబ్రహ్మణ్యస్వామి వినాయకుని తొండాన్ని తన చేతులతో 
కొలిచి, దానిని గూర్చిన పల్మిన మాటలవల్ల (వినాయకుడు), సుబ్రహ్మణ్యస్వామి తన 
ముఖాలను కన్నులను వినాయకుడు లెక్కించినందువల్ల కల్గిన అవమానంచేత, వారిరువురు 
ఏద్చేటపుడు, వారిపట్ల దయకల్లిన గౌరీదేవి దానిని తెలిసికొని, పరమేశ్వరుని ఆజ్ఞతో 
వారికి హితాన్ని పల్కి ఆ ఇద్దజు పుత్రులను పరస్పరం ప్రీతికల్గినవారినిగా చేసింది. 
అటువంటి, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 196 





శో స్వామిన్‌! మాస్వాధిపత్యం శమనపదమహారాజ్యభారే మమాలం 

పాశం దణ్జశ్చ వాహం మహిషమపి భటాన్వత్పదే£_ ద్యారర్వయే£_ హమ్‌ I 

ఇత్యుక్వాగే నతాస్యం శివయజనపరకర్శ్షకుప్యద్గణే[న్లో - 

ద్విగ్నం దృష్ట్వా యమం యో9_ప్యకురుత ముదితం కుజ్బీతాట్రిం భజే౭_హమ్‌ 11197 

“స్వామీ! ఇక నాకు యమరాజధానికి పతిగా ఉండే స్థితి వద్దు. నా పాశం, 
దండం, వాహనమైన మహిషం, భటులు - అనే వీనిని అన్నిటిని ఇపుడు నీ పాదాలలో 
అర్చిస్తున్నాను-” అని తన ముందు పల్కి నమస్మరించినవాడు, శివపూజను చేసే భక్తుని 
ప్రాణాలను హరించిన కారణంగా కోపించిన శివభటులచే హింసను పొందినవాడైన యముని 
పరమేశ్వరుడు “ఇక నా భక్తుల వద్దకు పోకు” అని పల్కి అతనిని సంతోషింపజేసినవాడు, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 197 





శ్లో॥ పిత్రోః దుఃఖైకహేతుం కమఠనిభతనుం పాపజాం స్వాం ప్రమోక్తుం 

వార్థా స్థిత్వా నిరున్గన్‌ రథమపి తరణేస్తన్ముభఖాద్యస్య విద్యామ్‌ । 

లబ్ధ్వా జప్వాథ భూత్వా సురయువతిసమాహ్లదిసౌన్గర్యకాయో 

రాజాస్వామాత్యపుత్రీపరిణయ మకరోత్‌ కుజ్బుతాజ్టిం భజే౭_హమ్‌ 11198 

ఒక రాజకుమారుడు తన తల్లిదండ్రులకు దుఃఖాన్ని కల్గించేది, పాపంవల్ల కల్గినది 
అయిన తన కర్మరూపశరీరంనుండి విముక్తిని పొందడంకోసం సముద్రాన్నిచేరి, 
సూర్యాభిముఖంగా ఉండి, పరమేశ్వరుని (చిదంబరవిద్యా) మంత్రాన్ని పొంది, జపించి, 
తత్మారణంగా దేవకన్యలచే అభిలషింపబడే, అందం కల్గిన శరీరాన్ని కల్లినవాడై, తన 
మంత్రికుమార్తెను వివాహమాడాడు. అటువంటి, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 198 


100 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


శ్లో॥ కిం దారైః కిబ్చు పుతైః కిమితి చ వసుభిః కిం సుహృద్భిః కిమన్వైః 
భూయాన్నాసైవ సత్యం ఫలమితి హృదయే సన్తతం చిన్తయన్తః । 
త్యక్వా దుఃఖాదిహేతుం యదమలవసుధా ప్రాన్తకప్తా శ్రమాస్తే 
సిద్ధాస్సర్వే బభూవుర్యదనుగతధియః కుజ్బితాట్ర్రిం భజే౭_హమ్‌ ॥ 199 
“అందు సిద్దులు, పత్నులు, పుత్రులు, ధనం, స్నేహితులు, ఇంకా ఉండే వారైన 
వీరివల్ల ఏమి ప్రయోజనం కల్గుతుంది?” అని మనస్సులో తలచి, దుఃఖాలకు కారణమైన 
వీనిని విడచి, పరమేశ్వరుని చిదంబరక్షేత్ర సమీపప్రదేశాలలో ఆశ్రమాలను నిర్మించుకొని, 
పరమేశ్వరుని ధ్యానిస్తూ నివసిస్తారు. అటువంటి, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 199 





శ్లో హేమాద్రిప్రాన్తభాగస్థలకమలవనా క్రీడనో ద్యోగహంస - 
వ్రాతాలోకాపదేశాత్‌ సవిధగతశివాహస్తగాధోపగూధమ్‌ । 
నానాకారానుభూతానుపమరతిసముత్మూజితార్యా కుచాగ్ర- 
స్పర్నోన్మ హ్హాలికాన్తస్థ్టలసితభసితం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ ॥ 200 
మహామేరువు సమీపదేశంలో ఉండే మెట్టతామరల వనంలో క్రీడించే హంస 
సమూహాల చూచిన కారణంచేత సమీపానికి వచ్చిన అంబికచేత ఆలింగనం చేసికోబడిన 
వాడు, అనేక విధాలైన రూపాలతో అనుభవింపబడిన, గొప్ప ఉపరతిచేత ఉత్మూజితాలను 
(మధురమైన అవ్యక్తధ్వనులను) చేసే అంబికయొక్క కుచాగ్రస్పర్భచేత చెబుపబడిన ఫాలంలోని 
విభూతిని కలవాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 200 





శ్లో విష్ణో నైవాద్య దృష్టం భవతి చ సమయో వేదవాక్యార్థబోధే 

బ్రహ్మన్‌ కాలో న చేషో హరిముఖవిబుధా గచ్చతాన్యత్ర యూయమ్‌ | 

ఆస్తాం వీణామునే సో9_ప్యుపదిశతి పరం (బ్రహ్మతత్వం మునీనాం 

ఇత్యుక్వా తాన్‌ యదుక్యా త్వరయతి గణరాట్‌ కుజ్బీతాజ్షిం భజేం హమ్‌ 11201 

“ఓ విష్ణూ! దర్శించడానికి ఇది సమయం కాదు. ఓ బ్రహ్మో! వేద వాక్యాల అర్థాన్ని 
తెలియడానికి ఇది కాలం కాదు. ఇంద్రాది దేవతలారా! మీరు మీరు ఇంక ఎక్కడికైనా 
వెళ్ళండి. ఓ నారదా! నీవీణను ఉండనీ, ఇపుడు పరమేశ్వరుడు సనకాది మునులకు 
(బ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తున్నాడు- ” అని పల్కి ఆ దేవతలను, పరమేశ్వరుని ఆజ్ఞతో 


శ్రీమదుమాపతిశివప్రణీతః 101 


నందికేశ్వరుడు ఆచోటునుండి తొలగి పోయేటట్లు చేస్తున్నాడు. అటువంటి, కుంచితాంఘ్రిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 201 





శ్లో; యద్వర్నం మానుషాణాం తదపి చ దివసం దేవతానాం ప్రసిద్ధం 
ప్రోక్తం తచ్చాపకుమృ ప్రథమయుగహరి స్త్రీషు మాసేషు షట్సు | 
ఆసన్యన్నృత్తమూర్తేరుదయముఖవరాభ్యర్బనా స్తే తమిన్హా- 
ద్యష్టాశాపాలపూర్వాభిలసురవినుతం కుళ్చుతా[్రిం భజేత హమ్‌ ॥ 202 
మానవునకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒకదినం. ఇది ప్రసిద్ధం. ఆ మానవ 
వర్షంలోని మార్గశిర, మాఘ, చైత్ర, ఆషాఢ, (శ్రావణ, భాద్రపదాలనే ఆటు నెలలో గల 
మహాభిషేకపూజలు నటరాజమూర్తికి ఉషకాలం, కాలసంధి, ఉచ్చికాలం, సాయంరక్షకాలం, 
రెండవకాలం, అర్ధయామం - అనే ఆజుకాలాలలోని పూజలు అవుతున్నాయి. అటువంటి, 
అష్టదిక్సాలకాది దేవతలచే స్తుతింపబడేవాడు, కుంచితాం[ఘ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 202 





శ్లో య స్యేశస్యాంశభూతాశ్ళరభవటుకరాడ్వీరభదద్రాదిదేవాః 
కల్పేకల్సే9_ మ్బుజాక్షద్రుహిణముఖధృతక్రూరసత్వోగకృత్యమ్‌ I 
నిఘ్నన్తస్సార్వకాలం జగదపి సకలం పాలయనోల _న్తరజ్లే 
ధ్యాయన్లో యం జయన్తి ప్రసృమరమహసం కుజ్బతాట్ర్రిం భజేం హమ్‌ 112038 
పరమేశ్వరుని అంశనుండి ఆవిర్భవించినవారైన శరభుడు, భైరవుడు, వీరభద్రుడు 
మొదలైన దేవతలు ఒక్కొక్క కల్పంలోను విష్ణువు, బ్రహ్మ మొదలైన దేవతల (క్రూరకృత్యాలను 
అద్దుకొని, లోకాన్ని ఎల్లప్పుడూ రక్షించి, హృదయంలో ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ 
(ప్రకాశిస్తున్నారు. అటువంటి, అధికమైన కాంతిని కల, కుంచితాం(మ్రిని కల్టిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 203 





శ్లో కుప్యత్తాతోక్తిభబవిపినమధిగమన్‌ పిప్రగోసంఘరక్షాం 
కుర్వన్‌ తత్రైవ దిష్ట్యా సరసి చ విహృతిం తన్వతీనాం సురీణామ్‌ । 
గాయన్తీనాం మనాంసి స్వవశమపి నయన్‌ యత్పదధ్యానయోగాత్‌ 
రేజే కళ్చిన్నరేన్లో జితరిపునికరః కుజ్బితాట్షిం భజే9_హమ్‌ ॥ 204 


102 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


ఒక రాజకుమారుడు (రాజ్యాన్ని కోల్పోయిన కారణంచేత కోపాన్ని పొందిన) తండ్రి 
మాటచేత అరణ్యానికి పోయి, అక్కడ ఒకముని పశువులను రక్షించేవాడై, దైవవశం వల్ల 
సరస్సులో స్నానం చేసేవారు, గానం చేసేవారైన దేవకాంతలను తనవశం చేసికొని, 
పరమేశ్వరుని చరణాల ధ్యానంతో శత్రువులను జయించి వెలిగాడు. అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 204 





శ్లో॥ సౌవర్ణశ్శశ్రుకాన్యా కపిశకుముదినీనాథబిమృం విజేతుం 
నాసాలోలమృభూషామణిరుచిభిరివ ప్రోన్నటద్ధివ్యసిన్థుమ్‌ । 
మూర్ణ్నా భిభ్రాణమచ్చ్భచ్చవిముఖకమలామోదపుష్పంధయాక్షం 
నానావిద్యాంకురాభద్విజగణలసితం కుజ్బీతాట్రిం భజే౭_హమ్‌ ॥ 205 


బంగారు వన్నెను కల మీసాల కాంతితో బంగారు గన్నేరు వర్ణమైన చంద్రబింబాన్ని 
తన ముఖంలో కల ఆభరణాల శోభతో జయించడం కోసం అనేటట్లు, చలించే గంగను 
శిరస్సులో ధరించినవాడు, చాలా తెల్లని ముఖమనే తామరపూవులో వాలిన తుమ్మెదవంటి 
నేత్రాలను కలవాడు, అనేక విద్యల అంకురాలవంటి దంతాలతో ప్రకాశించే వాడు, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 205 





శ్లో; జ్వాలామాలాన్తరాలప్రవిలసదమలస్వాజ్గలోలమృచేలా 
మూలాలగ్నాలిశిల్పోల్లలితకటిరటత్కిజ్మిణీజాలభూషమ్‌ | 
నైలీహాలాహలాభాకబలితజలముక్తారకోలాహలోద్యత్‌- 
కేలీమయూరలాస్యప్రముదితలలనం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ ॥ 206 


అగ్నిజ్వాలల నడుమ వెలిగే పరిశుద్ధమైన తన అవయవాలలో చలించే వస్త్రాల 
అ(గభాగంలో సంబంధం కల్గిన తుమ్మెదల సమూహం వంటిది, నడుములో కట్టబడినది 
అయిన కింకిణీభూషణాలను కల్గినవాడు, తన కంఠంలో ఉండే నీలమైన హాలాహల 
విషంయొక్క కాంతితో, కబళించిన మేఘాల శబ్దాలతో సంతోషాన్ని పొంది క్రీడించే 
మయూరాల నృత్యాలతో సంతోషించిన అంబికతో కూడి ఉండేవాడు, కుంచితాం[ఘిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 206 


———_—0 


శ్రీమదుమాపతిశివప్రణీతః 103 


శ్లో; యో యస్య జ్ఞానశక్తిం దహరకుహరణీం శ్రీమహాషోడశార్జాం 

విద్యాం శ్రీనాథవీరైః గురుభిరపి నుతాం యోగినీదూతిసేవ్యామ్‌ I 

ఆత్మా9_భీన్నాం శివాం తాం హృది పరిచినుతే సః స్వయం నిర్వికల్పో 

భూత్వా యోగీన్లపూజ్యో భవతితమగుణం కుజ్బుతాటిం భజే౭_హమ్‌ 11207 

పరమేశ్వరుని జ్ఞానశక్తి రూపమైనది, దహరాకాశంలో వెలిగేది, శ్రీనాథ వీరులచే 
స్తుతింపబడినది, యోగినీదూతీ సమూహాలతో సేవింపబడేది, ఆత్మకంటే వేజు కానిది, 
ప్రసిద్ధి అయినది, శ్రీషోడశాక్షరీ మంత్రాధిదేవత, సర్వమంగళాకార అయిన విద్యను ఎవడు 
హృదయంలో ఉపాసిస్తాడో, అతడు నిర్వికల్పుడై, యోగి శ్రేష్టులచే పూజింపబడే వాడుగా 
అవుతున్నాడు. అటువంటి, గుణాలను లేనివాడైన, కుంచితాం[ఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 207 





శో యచ్చమ్ఫోర్షృత్తరజ్ఞం పితృభువనమభూత్మాలకూటం చ భిక్షా 

భూషా నాగావిభూతిర్మలయభవరజో బ్రహ్మశీర్షం కపాలమ్‌ | 

అద్రిశ్చయ్యా చ వస్త్రం త్వగపి సహకృతాభూతభేతాలవర్గా 

వాహశ్చోక్షాపతిస్తం ధృతహరివిశిఖం కుజ్బితాజ్షిం భజే౭£_హమ్‌ 1 208 

శంభువైన పరమేశ్వరునకు శ్మశానం - నాట్యంచేసే చోటు, కాలకూటమనే విషం 
- ఆహారం, సర్పాలు - భూషణాలు. విభూతి - సువాసనను కల్గించే మైపూత. బ్రహ్మకపాలం 
- ఆహారపాత్ర. పర్వతం - శయనించే చోటు. తోలు - వస్త్రం. భూత భేతాళాదులు - 
సహవాసం చేసేవారు. ఎద్దు - వాహనం, ఇటువంటి, విష్ణువును బాణంగా కల, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 208 





శ్లో వాసిష్టబ్రహ్మదణ్దప్రముషితసుధనుర్చాణసేనాసమూహో 

బ్రహ్మణ్యప్రాప్తికామో రచితవరతపాః కౌశికః క్షత్రవర్యః । 

తుష్టస్వాయమ్బువాస్య ప్రభవితసవితృఖ్యాతయచ్చక్తి విద్యా 

ప్రాప్తస్వేష్టానుభావో భువి జయతితరాం కుజ్బుతాజ్టిం భజే౭_హమ్‌ 1209 

వశిష్టుని బ్రహ్మదండం అనే అస్త్రంతో వ్యర్థాలైన విల్లు, బాణాలు, సేనలు - అనే 
వీటి సమూహాలను కలవాడు, బ్రాహ్మణుడు కావాలని కోరినవాడు, ఘోరతపస్సును 
చేసినవాడు, క్షత్రియ శ్రేష్టుడు అయిన కౌశికుడు (విశ్వామిత్రుడు - తీవ్రమైన తపస్సు 


104 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


చేసినందువల్ల) సంతోషాన్ని పొందిన బ్రహ్మముఖం నుండి వెలువడిన సావిత్రి అనే పేరు 
కల, పరమేశ్వరుని శక్తి అయిన గాయత్రీమంత్రంయొక్క ఉపాసనతో తన అభీష్టాన్ని 
(బ్రాహ్మణత్వాన్ని పొంది, భూమిలో గొప్పగా వెల్లుతున్నాడు (కీర్తింపబడుతున్నాడు. ) 
అటువంటి, కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 209 





శ్లో; యాతాయాతాదిహీనం యమనియమపర ప్రార్థిత బ్రహ్మతత్వం 
యజ్ఞం యజ్ఞాగ్నిరూపం యజనకరబుథైరీద్యమానం త్రిసంధ్యమ్‌ । 
యాథాథీకారలీనాఖిలభువనమజం యామనీశానచూడం 
యచ్చాకాపాట్యహీనం యతివరవినుతం కుళ్బ్చుతా[్టీం భజే హమ్‌ 11210 


రాకపోకలు లేనివాడు, యముని యమాదులను అనుష్టించే యోగులచే ఆశపడే 
బ్రహ్మతత్త్వం కలవాడు (తెలిసినవాడు), యజ్ఞరూపి, యజ్ఞంలోని అగ్నిరూపి, యాగాన్నిచేసే 
విద్వాంసులచే మూడుకాలాలలో స్తుతింపబడేవాడు, నిజమైన రూపంలో మజగుపడిన 
సకల లోకాలను కలవాడు, జన్మరహితుడు, చంద్రుని శిఖలో ధరించేవాడు, ప్రార్థించేవానిపట్ల 
కపటంలేనివాడు, సన్వ్యాసులచే స్తుతింపబడేవాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 210 





శ్లో విశ్వేశం విశ్వవన్స్యం వివిధభయహరం విశ్వరూపం వృషాజ్మం 

విష్ణుం విన్భారికాన్తాముఖరమునిసతీ పూజితాథ్ధ్రిం విరాగమ్‌ | 

విద్యావిశ్రాన్తిభూమిం విధుధరమకుటం వ్యాప్తకేశం వినాశం 

స్థిత్యుత్చత్యాది హేతుం వికృతిమవికృతిం కుజ్బితాట్షిం భజేత హమ్‌ 11211 

లోకానికి ఈశ్వరుడు, లోకాలచే నమస్మరింపబడేవాడు, (లోకాలకు కలిగే) అనేక 
విధాలైన ఉత్సాతభయాలను పోగొట్టేవాడు, విశ్వరూపుడు, (గొప్పరూపాన్ని కలవాడు), 
వృషభాన్ని చిహ్నంగా కలవాడు, విష్ణురూపుడు (అంతటా వ్యాపించి ఉండేవాడు), అగస్యపత్ని 
అయిన లోపాముద్ర మొదలైన మహర్షిపత్నులచే పూజింపబడేవాడు, ఆశ లేనివాడు, 
జ్ఞానంయొక్క (విద్యలయొక్క అవధి, చంద్రుని శిరస్సులో కలవాడు, వ్యాపించిన కేశాలను 
కలవాడు, సృష్టిస్థితిరక్షణలకు కారణభూతుడు, వికారాన్ని కలవాడు, వికారం లేనివాడు, 
కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 211 





శ్రీమదుమాపతిశివప్రణీతః 105 


శ్లో కేల్యామౌత్సుక్యభాజా తుహినగిరిజయా సస్పృహం దత్తవీటీ 
సేవారక్తాధరోష్టద్యుతిజితదినకృద్భాలబిమ్బాంశు చక్రమ్‌ । 
గీతీ ప్రావీణ్యశైలీ ప్రకటనకుతుకాత్‌ హస్తావాస్తవ్యలోలాం 
వీణాం సంవాదయన్తం ప్రథమరసమయం కుజ్బితాట్ర్రిం భజే£_.హమ్‌ 11212 


క్రీడలో సంతోషాన్ని పొందిన హిమవంతుని కుమార్తె అయిన అంబికచే ఆశగా 
ఇవ్వబడిన తాంబూలసేవనం చేత ఎల్జిని అధరాల కాంతితో జయించిన బాలసూర్యుని 
కాంతి సమూహాన్ని కలవాడు, సంగీతంలోని ప్రావీణ్యశైలిని ప్రకటించాలనే ఆసక్తిచేత 
వీణను మీటేవాడు, శృంగారరసస్వరూపి, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 212 

(వీణను ధరించిన నటరాజమూర్తి రూపం కాశ్యపశిల్పంలో తెలుపబడింది. 
ఇటువంటి ఇంకా అనేక రూపభేదాలను చూడవచ్చు. ) 





శో అశ్వత్థామా కృపార్యో బలిరపి హనుమాన్‌ కుమృకర్ణానుజాతో 
వ్యాసర్పిర్దామదగ్న్యా౭_ ప్యధిగతయశసస్సప్తధీరా మహాన్తః । 
యత్సాదాబ్దార్చయా9_9_పుర్ణనిమదసులభం శ్రీచిరంజీవిభావం 
తం కృష్ణశ్వేతరక్తద్యుతిమతికరుణం కుజ్బుతాటిం భజేత హమ్‌ ॥ 218 


అశ్వత్థామ, కృపాచార్యుడు, బలి, హనుమంతుడు, విభీషణుడు, వ్యాసుడు, 
పరశురాముడు - అనే నామాలను కలవారు, ప్రసిద్ధులు, ధీరులైన ఏడుగురు మహాత్ములు 
పరమేశ్వరుని పాదపూజతో అన్య ప్రాణులవల్ల పొందరాని చిరంజీవిత్వాన్ని పొందారు. 
అటువంటివాడు, నలుపు, తెలుపు, ఎరుపు - అనే మూడువిధాలైన కాంతులను కలవాడు, 
అధికమైన కరుణను కలవాడు, కుంచితాం[ఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 213 





శో॥ జాయా దానప్రకుష్యత్స్వజనకృతరణావేశకాలే ప్రసన్నం 

యం దృష్ట్వా నేత్రవారిస్నపితతనులతాభో గసాతజ్మకమ్న్పః | 

యస్యాథ్రిం ధ్యానభానుప్రకటివిభవో వైశ్యజో భక్తవర్యో- 

ప్యధ్యారూధోవృషేన్లం రజతగిరిమగాత్‌ కుజ్చితాట్షిం భజేం హమ్‌ ॥ 214 

తన పత్నిని దానంచేసినందువల్ల కోపాన్ని పొందిన తన బంధువులతో యుద్ధం 
చేసేటపుడు తనపట్ల ప్రసన్నుడైన పరమేశ్వరుని చూచి, కన్నీటితో తడుపబడిన శరీరంతో 


106 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


భయాన్ని పొందిన హృదయంతో పరమేశ్వరుని పాదాన్ని భావించడమనే సూర్యునిచే 
ప్రకాశింపజేయబడిన వైభవాన్ని కలవాడు, వైశ్యుడు, గొప్ప భక్తుడు (ఇయజ్బకైనాయనార్‌”) 
వృషభంపై ఎక్కి కైలాసాన్ని పొందాడు. అటువంటి, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 214 





శో త్యక్తస్స్వాధికారాస్సరసిజనయనా శ్చాగతం దేవసౌఖ్య- 

ప్రాప్రై గోవినముక్వా కుశలమపి కరాశ్తేషపూర్వం |ప్రమోదాత్‌। 

వత్స త్వం బ్రహ్మతత్వం హృది న వికలయన్‌ ప్రార్థసే దుఃఖహేతుం 

కర్మే౭_ త్యుద్చోధయన్తో యమపి గిరివరే కుజ్బితాజ్షిం భజే౭£_హమ్‌ 11215 

దేవతలకు అసురులవల్ల కల్గిన ఉపద్రవాలను పోగొట్టి, సౌఖ్యాలను కల్గించగోరి, 
కైలాసగిరిని చేరిన (ఆకల్పంలోని) విష్ణువును చూచి ఆ కైలాసపర్వతంపై నివసించే 
పూర్వకల్పాలలో విష్ణువై ఉన్న ప్రాచీనవిష్ణువులు ఆలింగనం చేసికొని, కుశలప్రశ్నలను 
చేసి, సంతోషంతో (బ్రహ్మతత్వాన్ని మనస్సులో తలచకుండా దుఃఖానికి కారణమైన ఈ 
కర్మను పరమేశ్వరుని వద్ద ప్రార్థిస్తున్నావా? అని అడిగి, ఆ పరమేశ్వర తత్త్వాన్ని బోధిస్తున్నారు. 
అటువంటి, కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 215 





శ్లో భో భో (బ్రహ్మర్షివర్యాః: సదయమపి మయా శిక్షితాశ్చాప్యజస్త్రం 

వేదాన్తే తత్వబోధే న భవత విబుధా యత్తతో£_ద్యాపి యూయమ్‌ । 

మేధా ప్రాప్యై సభేశం వ్రజత శరణమిత్యాదరాద్బోధయిత్వా 

ధాతా యక్‌క్షేతరాజం మునిగణమనయత్‌ కుజ్బితాజ్షిం భజే౭.హమ్‌ 1216 

బ్రహ్మదేవుడు, తనవద్ద వేదాధ్యయనాన్ని చేసే మునివరులను ఉద్దేశించి, “ఓ 
బ్రహ్మనిష్ణులారా! నాచే ఎల్లప్పుడు అధ్యయనం చేయించబడేవారుగా మీరు ఉన్నప్పటికీ 
మీరు వేదాంత తత్త్వజ్ఞానాన్ని తెలిసే విషయంలో మీరు పండితులు కానందువల్ల, మేధను 
పొందగోరి, నటరాజస్వామిని శరణంగా పొందండి” అని పల్కి నటరాజమూర్తియొక్క 
చిదంబరక్షేత్రాన్ని ఆ మునులు చేరేటట్లు చేశాడు. అటువంటి, కుంచితాం[ఘిని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 216 


శ్రీమదుమాపతిశివప్రణీతః 107 


శో గీర్వాణాద్రిం కదాచిద్విపులరదనయోరన్తరే స్వర్ణరమ్భా- 
భ్రాన్వా సంధార్యవేగాద్రజతగిరివరే క్రీడయన్తం గణేశమ్‌ । 
దృష్ట్వా ప్రేమ్దా౭_ద్రిజాతా యమపి చ తరసా౭_ 9 హూయ నిర్దిశ్య సూనోః 
వృత్తం తుష్టా౭_భవత్తం దివిషదధిపతిం కుజ్బితాట్ర్రిం భజే౭_హమ్‌ 11217 
ఒకానొక సమయంలో దేవగిరి అయిన మహామేరుపర్వతాన్ని విశాలమైన రెండు 
దంతాల (కొమ్ముల) మధ్య బంగారు అరటిచెట్టు అనే (భ్రాంతితో ధరించి వేగంగా 
కైలాసపర్వతంతో క్రీడించే వినాయకుని చూచి అంబిక, ప్రీతితో, వేగంతో పరమేశ్వరుని 
పిలిచి, కుమారుని క్రీడను చూపించి, సంతోషాన్ని పొందినది అయినది. అటువంటి, 
దేవతలకు అధిపతి అయిన, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 217 





శ్లో సోత్సాహం వీరబాహుప్రముఖసఖియుతో దోర్భిరబ్ధిం షడాస్య- 
స్త్రీర్వా పూర్వక్షమాభృత్‌ శిఖరమధిజుషం బాలమార్తాబ్దబిమృమ్‌ I 
చోలీమానీయమానో ధురి చ విరచయన్‌ సైంహికే యస్య లీలాం 
యద్వాచా సంవ్యధాత్తం నభసి చ పరమం కుజ్బొతా[జ్రీం భజేం హమ్‌ 11218 
సుబ్రహ్మణ్యుడు, వీరబాహువు మొదలైన స్నేహితులతో కలిసి సముద్రాన్ని చేతులతో 
ఈది దాటి, చాలా సంతోషంతో ఆ సముద్రానికి తూర్పుదిక్కులో ఉండే పర్వతాగ్రంపై 
ఉదయించే లేత సూర్యువీంబాన్ని తన చేతిసంచిలోపల పెట్టి, రాహువు యొక్క ఆటను 
ఆడేవాడై, పరమేశ్వరుని మాటతో ఆ సూర్యుని ఆకాశంలో విడిచిపెట్టాడు. అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 218 





శ్లో; సద్యోమ వ్యాపితారప్రవలయవిలసద్‌జ్ఞానవాజ్చా క్రియాది - 
[ae] Ey 
శ్రీమచ్చిచ్చక్తి విద్యాహృతవిపులతమో రాజసం స(ద్భృకుంసమ్‌ । 
గాధా£_ విద్యాకవాటోన్నయనశమముఖద్వారపాలాభిగోప్యన్‌ 
మోక్షద్వారాన్తరంగోపనిషదుపచితం కుజ్బితాట్రిం భజే౭_హమ్‌ ॥ 219 
సద్రూపమైన ఆకాశాన్ని వ్యాపించిన, ఓంకారమయమై - ప్రకారంతో ప్రకాశించేది 
జ్ఞాన - ఇచ్చా - క్రియాది - చిత్‌ శక్తులతో పోగొట్టబడిన దట్టమై తమస్సును (అజ్ఞానాన్ని) 
కలినదైన రాజసభలో నటనం చేసేవాడు, దట్టమైన అజ్ఞానమనే తలుపును తెటిచే శమదమాది 


108 శ్రీకుళ్ళీతా జీ స్తవః 


వాకిటి కాపలాదారులచే రక్షింపబదే మోక్షద్వారం లోపల భాగంలో ఉండే ఉపనిషత్తులచే 
దర్శింపజేయబడేవాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 219 





శ్లో ఆవిఃస్మేరాననస్య ద్యుతిభిరభినవైః పాణిపద్మాన్తరాల - 
ప్రోద్యత్మాన్లి ప్రరో హైర్నభసి చ రచయన్‌ జాలమహ్నాం పతీనామ్‌ | 
నవ్యామమ్మోదామలామధిధరణిరుచా పార్వ్వగాయాశ్శివాయాః 
చిత్రం యో నానటీతి భ్రమరనటనకృత్‌ కుజ్బితాజ్ర్రిం భజేల_హమ్‌ 1220 


మందహాసంతో కూడిన ముఖకాంతులతోను, నూత్నంగా పూచిన తామరపూవువంటి 
చేతుల మధ్యలో పుట్టే కాంతిమొలకల (ప్రసారాల) తోను, ఆకాశంలోని సూర్య సమూహాలను, 
వామభాగంలో ఉండే అంబిక యొక్క కాంతితో నూతనమైన మేఘమాలను భూమిలోకూడా 
రచిస్తూ, పరమేశ్వరుడు ఆశ్చర్యకరమైన తాండవాన్ని చేస్తున్నాడు. అటువంటి, కుంచితాంఘ్రైని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 220 





శ్లో అచ్చామచ్చిన్నధారామమృతకరరుచీర్వర్షయన్‌ లబ్ధకామాం 

దీనామత్యన్తఖిన్నాం రతిమపి ముదితాం సంవ్యధాదీశ్వరో యః | 

యద్రజ్ఞాఖణ్జలాశామధిగతపరమానన్షకూపామ్బుపానాత్‌ 

వాచాలత్వం ప్రపన్నాస్సురగురుముఖరాః కుజ్చీతాట్షిం భజేం హమ్‌ 11221 

పరమేశ్వరుడు తన తలలో ఉందే చంద్రుని కాంతితో స్వచ్చంగాను, నాశం పొందనిది 
గాను ఉండే అమృతధారను వర్షిస్తూ, దుష్మర్శను, మిక్కిలి దుఃఖాన్ని పొందిన రతీదేవి 
ఇష్టాన్ని (తనపతిని) పొందినది, సంతోషాన్ని పొందినదిగా చేశాడు. ఆ పరమేశ్వరుని 
చిత్సభలో తూర్పుదిక్కులో ఉందే పరమానందమాపమనే బావిలోని తీర్థాన్ని పానం 
చేసినందున దేవగురువు మొదలైన పెద్దలు విద్వాంసులుగా అయ్యారు. అటువంటి, 
కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 221 





శో ఓంకారస్వర్ణసంసత్రసృతపరశివవాచ్యోతిరానన్షనృత్తా- 
౨_౨_లోకాదుత్తీర్ణముగ్రం భవమతివిపులం వార్థికల్పం మునీద్దైః 
ఊహాపోహాదిహీనస్వతనుగతజగద్బ లన్సమధ్యాత్మవిద్యా- 
బోధాచార్యం పురాణప్రశమితతమసం కుజ్చితాట్షిం భబే౭_హమ్‌ ॥ 222 


శ్రీమదుమాపతిశివప్రణీతః 109 


ప్రణవరూపమైన స్వర్ణసభలో ప్రకాశించే పరమశివుని జ్యోతిరూపమైన ఆనందనర్తనం 
యొక్క దర్శనంచేత భయంకరమైనది, మిక్కిలి పెద్దది, సముద్రతుల్యమైనది అయిన 
సంసారబంధం మునులచే దాటబడినది. (తీర్చుకోబడినది) భావించడానికి సాధ్యం కాని 
తన తిరుమేనిని పొందిన అఖిల ప్రపంచాలను కలవాడు, వేదాంతశాస్తానికి ఆచార్యుడు, 
తమస్సును పోగొట్టినవాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 222 





శ్లో దక్షాద్వామాచ్చ పృష్టాత్‌ ద్రుహిణహరిహరాన్‌ సర్వం సంపత్సమృద్దాన్‌ 
కల్పారమ్మే య ఈశో౭_ప్యనితరసులభస్వేచ్చయా సప్రమోదమ్‌ । 
సృష్ట్వా సంసృష్టిరక్షాలయకరణవిధౌ యోజయిత్వాను వాణీ- 
లక్ష్మీగౌరీతి శక్తిత్రయమపి చ దదౌ కుజ్బితాట్ర్రిం భజేల_హమ్‌ ॥ 228 
పరమేశ్వరుడు కల్పారంభకాలంలో తన ఇచ్చతో సంతోషంతో కుడిభాగం నుండి, 
ఎడమవైపు నుండి, పృష్టభాగంనుండి, సంకల సంపత్తులతో కూడిన (బ్రహ్మ విష్ణు, రుద్రులను 
సృష్టించి, వారికి సృష్టి, స్థితి, సంహారాలనే మూడుకార్యాలకు నియోగించి, సరస్వతి, 
లక్ష్మి, గౌరి - అనే ముగ్గురు శక్తులను వారికి ఇచ్చాడు. అటువంటి, కుంచితాంఘిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 223 





శ్లో కాచిన్నాలాయనీతి ప్రథితమునిసతీ భర్తురిష్టానుకూలా 
మాబ్ఞవ్యటప్రోక్తశాపజ్వలన శమనకృద్దుర్దినశ్రీ విలాసా I 
యన్మన్తధ్యానయోగాదనితరసులభాన్‌ పజ్బాకాన్లాన్‌ నరేనాన్‌ 
లేభే జన్మాదిహీనం శివపదమపి తం కుళ్బొతా[జ్రీం భజే హమ్‌ ॥ 224 
ప్రసిద్దులైన మౌద్దల్యముని పత్ని అయిన నాలాయనీ అనే పేరును కల ఒక పతివ్రతా 
ప్రీ, పత్నికి సేవచేసేదిగాను, మాండవ్యమునిచే తనకు ఇవ్వబడిన శాపాన్ని తన పాతివ్రత్య 
ఫలంతో పోగొట్టుకొన్నది, పరమేశ్వరుని మంత్రధ్యానయోగం వల్ల ఇతరులకు పొందడానికి 
వీలుకానివారైన అయిదుగురు భర్తలను, చివరలో శివపదాన్ని పొందింది. అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 224 





శ్లో సింహస్మన్థాధిరూఢం సితవసనధరం సిన్ధుసమృద్ధశీర్షం 
సిబ్బన్మాధ్వీమధూకప్రముఖసుమగణోద్దామభూషామనోజ్ఞమ్‌ । 


110 శ్రీకుళ్ళీతా జ్రీ స్తవః 


సిద్ధాతిత్యాహివిద్యాధరపితృది విషద్దెత్యగన్థర్వయక్షో 

రక్షో యోగీగసాద్యాఖీలజనవినుతం కుళ్చితా[క్రిం భజే9_హమ్‌ ॥ 225 

సింహాన్ని అధిరోహించినవాడు, తెల్లని వస్రాన్ని ధరించినవాడు, గంగను ధరించిన 
వాడు, తేనె ఒలికే పుష్పమాలికలను అలంకరించుకొన్నవాడు, సిద్దులు, ఆదిత్యులు, నాగులు, 
విద్యాధరులు, పితృదేవతలు, దేవతలు, అసురులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, 
యోగీంద్రులు, సాధ్యులు మొదలైన సమస్త జనులచే స్తుతింపబడేవాడు, కుంచితాంఘైని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 225 





శ్లో ప్రత్యాహారాదియోగై ర్హృృదయకమలతో (బ్రహ్మరగ్థం స్వకీయం 
ప్రాణానానీయ దివ్యం గణమపి శరదాం వాహయనో మహాన్తః । 
యోగీ న్దాస్సిద్ధవిద్యాషధిమణిగులికాసేవయా వజదేహాః 
స్వాత్మానం యం భజన్తి జ్వలనవరదృశం కుళ్చొతా ట్రిం భజే హమ్‌ 11226 
మహాత్ములైన యోగీశ్వరులు తమ ప్రాణవాయువులను ప్రత్యాహారం మొదలైన 
యోగాలతో హృదయంలో నుండి బ్రహ్మరంధ్రాన్ని పొందించి, అనేక వర్షాలకాలం గడిపి, 
సిద్ధించిన విద్యలు ఓషధులు, మణులు, గులికలు - అనే వీనిని సేవించడంవల్ల వజ్రానికి 
సాటివచ్చే దేహాలను పొంది, ఆత్మస్వరూపి అయిన పరమేశ్వరుని సేవిస్తున్నారు. అటువంటి, 
అగ్నినేత్రుడైన, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 226 





శ్లో సానావస్మిన్‌ కిమర్థం వసత సురవరా గచ్చతాద్యాఖిలేశ- 

క్షేత్రాధారం ధరాయా హృదయకమలగం పుణ్జరీకాభిధానమ్‌ | 

క్షేత్రం తతైవ దేవో దశశతకలయా రాజతీతి ప్రియోక్యా 

ననీ యద్దర్శనార్ధం త్వరయతి చ గిరేః కుజ్బుతాట్ర్రిం భజే౭_హమ్‌ ॥ 227 

నందికేశ్వరుడు కైలాసపర్వతసానుప్రదేశంలో నివసించే దేవతలను ఉద్దేశించి, కీ 
దేవతలారా! ఈచోట ఎందుకు నివసిస్తారు? భూమికి హృదయకమలంలో ఉన్నది, 
అఖిలక్షేత్రాలకు ఆధారమైనది, పుండరీకమనే పేరును కల్గినది అయిన చిదంబర క్షేత్రాన్ని 
చేరండి. అక్కడ పరమేశ్వరుడు సహస్ర కళలతో వెల్లుతున్నాడు - అని ప్రియమైన వచనాలతో 
నటరాజస్వామి దర్శనాన్ని గూర్చి ఆ పర్వతంనుండి ఆ దేవతలు శీఘ్రంగా వెళ్ళేటట్లు 
ఆజ్ఞాపిస్తున్నాడు. అటువంటి, కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 227 





శ్రీమదుమాపతిశివప్రణీతః 111 


శ్లో సృష్టర్థం బ్రహ్మణా యస్నుతనిజవిభవస్తస్య లాలాటదేశాత్‌ 

ఆవిర్భూయ స్వతక్రో వికృతతనువరాన్‌ రుద్రవర్గాన్‌ గణేన్లాన్‌ | 

సృష్ట్వా తాన్‌ ప్రేరయిత్వా జగదవనవిధౌ సర్వదా సర్వసంస్టో 

౨_రక్షద్విశ్వాధికం తం నతజనసుఖదం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ 11228 

బ్రహ్మచే సృష్టికోసం స్తుతింపబడిన మాహాత్యాన్ని కల్గిన ఏ పరమేశ్వరుడు, ఆ 
బ్రహ్మదేవును ఫాలంనుండి ఆవిర్భవించి, తన రూపాన్ని ధరించి, రుద్రులను, ప్రమథగణాలను 
సృష్టించి, వారిని సదా లోకాలను రక్షించేటట్లు ఆజ్ఞాపించి, తాను స్వతంత్రుడై, సర్వాంతర్యామి 
యై ఉండి, రక్షిస్తున్నాడో, అటువంటివాడు, విశ్వాధికుడు, తనకు నమస్మరించినవారికి 
సుఖాన్ని కల్గించేవాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 228 





శో వాచాం కేలిష్వమన్లం దితిజదివిషదోర్ముష్టిముష్టీరణే9_బ్ఞే- 

స్తీరే జాతే సుధాధ్యం ఘటమపి కలయన్‌ హస్తకోణే మురారిః । 

సమ్మోహ్యాద్యాన్‌ ద్వితీయానరచయదమృతాన్‌ కామినీకామినీనాం 

భూత్వా యశ్శూలపాణే రనవధిదయయా కుజ్బుతాజ్రిం భజేం హమ్‌ 11229 

ఏ పరమేశ్వరుని అంతులేని కృపతో మురారి అయిన విష్ణువు పాలసముద్రం 
తీరంలో క్రీడారూపమైన వార్తలతో దేవాసురుల మధ్య అధికమైన ముష్టియుద్ధం సంభవించే 
తరుణంలో, పూర్ణకలశాన్ని చేతిలో ధరించి, కామినులకుసైతం కామం కల్గించే స్ర్త్రీ (మోహినీ) 
రూపాన్ని ధరించి, ఆ రూపంతో ఆద్యులైన అసురులు మోహించే రీతిలోను, దేవతలకు 
అమృతపానం చేసిన వారినిగాను చేశాడు. అటువంటి, కుంచితాం(ఫ్రింని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 229 





శో పద్మే మాస్వద్య లీలాఫణిపతిశయనం వైనతేయోపి నాలం 

భూమి త్వం శీఘ్రమాయాహ్యహమపి నటనే తిల్లవన్యాం పురారేః । 

హస్తాభ్యాం వాదయిష్యామ్యహహ చటుతరం మద్దలం చేత్యుదీర్య 

ప్రాయాద్యద్రజ్గమాదౌ హరిరపి తమజం కుజ్బితాట్ర్రిం భజేల_ హమ్‌ 11280 

“ఓ లక్ష్మీ! ఇపుడు క్రీడించవద్దు. సర్పశయనం వద్దు. గరుడుడు వద్దు. ఓ భూమి! 
త్వరగారా! నేను తిల్లైవనంలో పురారియొక్క నటనంలో చేతులతో మిక్కిలి సామర్ధ్యంతో 
మద్దెలను వాయించాలని వెడుతున్నాను.” అని పల్మి విష్ణువు పరమేశ్వరుని సభను చేరాడు. 
అటువంటి, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 230 





112 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


శ్లో॥ పశ్యేదం స్వర్ణశ్చంగం మమ సదనవరం గౌరి! కేదారసంజ్ఞం 
కాశీం కాజ్చీపురీమయ్యరుణగిరివరం శ్వేతకాన్హారదేశ్యమ్‌ । 
వేదారణ్యం చ సేతుం ముహురపి వృషభం యో౭. ధితిస్టన్‌ ప్రియాయై 
నిద్దిశ్యాప్నోతి నైజం నిలయమనుదినం కుజ్బితాజ్హ్రిం భజే౭_హమ్‌ ॥ 281 


పరమేశ్వరుడు ప్రతిదినం వృషభం అధిరోహించి తనకు ప్రియమైన అంబిక కోసం 
“స్వర్ణమయమైన శిఖరాలతో కూడిన నా ఆలయశ్రేష్టమిది. ఏ గౌరీ కేదారమనే పేరునుకల 
క్షేత్రం కాశి, కాంచీరపురం, అరుణాచల, శ్వేతారణ్యం, రామసేతు - అని ఒక్కొక్క క్షేత్రాన్ని 
చూడు” - అని చూపించి, తరువాత తన వాసస్థానమైన చిదంబరక్షేత్రాన్ని చేరతాడు. 
అటువంటి, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 231 





శ్లో॥ స్వామిన్‌! భిక్షో భవేద్వా క్వ ను తవ నగరే పర్వతే వా వనే వా 
వాసః కస్మాదిహ త్వం చరసి వద విభో! కుత్ర గన్హాసి భిక్షామ్‌ । 
కుర్వన్నతైవ తిష్టన్విరచయతు భవాన్‌ కేలిమస్మాభిరేవం 
సైణం యం చాభ్యధావద్వనభువివివశం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ 11232 


దారుకావనంలో ముని పత్నుల ప్రశ్నలు ఇందులో వివరింపబడుతున్నవి. 


“ఓ భిక్షువైన స్వామీ! మీరు పట్టణంలోనా, పర్వతంలోనా, వనంలోనా, ఏచోట 
నివసిస్తున్నారు? ఎందువల్ల మీరిక్కడ సంచరిస్తున్నారు. ఎక్కడికి పోదలచారు? చెప్పండి. 
ఇక్కడ భిక్షచేసి, నివసించి, మాతోపాటు క్రీడించండి.” - అని ఈవిధంగా తమకు వశం 
కాని పరమేశ్వరుని దారుకావనంలో మునివరుల పత్నుల సమూహం పరమేశ్వరుని 
అరణ్యంలో పరివేష్టించింది. అటువంటి, కుంచితాంఫుని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 232 





శ్లో; వామా వామాజ్ఞభాగో నయనమపి జటాః కుణ్బలౌ యజ్ఞసూత్రం 
వాహో బాణశ్చ చాపధ్వజరథతురగా యస్య జాతా విచిత్రమ్‌ | 
సూతశ్చాపి స్ఫులిజ్ల్జెర్నిటిలనయన జైర్ధాహయిత్వాజ్ఞజాలం 
కల్పే కల్పే పునయస్సృజతి తదఖిలం కుజ్బతాట్హ్రిం భజే౭_హమ్‌ ॥ 2338 
పరమేశ్వరునకు వామభాగం, నేత్రం, జటలు, రెండు కుండలాలు, యజ్ఞసూత్రం, 
వాహనం, అంబు, విల్లు, ధ్వజం, రథం, అశ్వాలు, సారధి - అనే ఇవి విచిత్రమైనవి. ఆ 


శ్రీమదుమాపతిశివప్రణీతః 113 


పరమేశ్వరుడు ఫాలనేత్రంలో ఉండే అగ్ని స్ఫులింగాలతో ఒక్కొక్క కల్పంలోను అన్ని 
అండాలను దహించి, తిరిగి ఆ అండాలను సృష్టిస్తున్నాడు. అటువంటి, కుంచితాం(ఘిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 233 





శో పాదాజ్లుష్టస్య యస్య ద్యుతికవచితదిక్చక్రవాలాన్తరాలే 

బ్రహ్మా హంసం మురారిః కలశజలనిధిర్దేవరాజో గజేన్షమ్‌ | 

స్వం ఛత్రం వాజపేయీ దినకరశశినౌ సైంహికే యశ్చ శుక్లం 

వర్ణం శిల్పీ నితాన్తం మృగయతి సతతం కుజ్బుతాట్హ్రిం భజే౭_హమ్‌ 11234 

పరమేశ్వరుని పాదంలోని అంగుష్టం యొక్క కాంతిచేత వ్యాపింపబడిన దిక్కులలో 
బ్రహ్మ హంసను, విష్ణువు పాలకడలిని, ఇంద్రుడు ఐరావతాన్ని వాజపేయ యాగాల్ని 
చేసినవాడు తన శ్వేతచ్చత్రాన్ని రాహువు సూర్యుని, చంద్రుని, శిల్పి శ్వేతవర్ణాన్ని సదా 
అన్వషిస్తున్నారు. అటువంటి, కుంచితాంఘీని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 234 





శో జ్ఞానేచ్చాభ్యాం సభీభ్యాం సహ రహసి ముదా నక్తమ[శ్రాన్తలీలో 

భూత్వా వ్రాతస్సభాయామిహ కిము భవతస్సాహసం నన్దనీయమ్‌ I 

యాతు స్వర్గాపగాయా నికటతటమయం నార్థనీయో జనశ్చే- 

త్వుక్వా సాచీకృతామన్వనయదగసుతాం కుళ్చితా[జ్రిం భజే హమ్‌ 11285 

“జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి - అనే ఇద్దటితో రాత్రివేళ సంతోషంతో చిరకాలం క్రీడించి, 
ప్రాతఃకాలంలో ఈ సభకు వచ్చిన మీ సాహసం ప్రశంసించదగినదే. గంగ సమీపానికి 
వెళ్ళండి. నేను కోరదగిన దానను కాను.” అని ఈ విధంగా పల్కి తిప్పిన ముఖాన్నికల 
అంబికను ((క్రియాశక్తిని) పరమేశ్వరుడు పూర్వకాలం (ఒకానొక సమయం) సమాధాన 
పబచాడు. అటువంటి, కుంచితాం(ఘిని కల్లిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 285 





శో కల్పాన్సే వృద్ధభాజాం కబలితజగతాం సప్తవారాన్నిధీనాం 
మధ్యే పాలాశశాయీ హరిరిహ పురుషో నాస్తి మత్తోః పరో9_న్యః । 
ఏవం దర్పావలీథే£_ ప్యనుపదముదితం శూలినం భైరవం యం 
దృష్ట్వా భీత్యా ననామ స్తుతిభిరభినవైః కుళ్చితాక్రిం భజేల_హమ్‌ ॥ 236 
కల్పాంతంలో లోకం అంతా వ్యాపించిన ఏడు సముద్రాల నడుమ వటపత్రంలో 


114 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


శయనించి హరి ఇక్కడ నాకంటే వేజు పురుషుడు లేడు - అని గర్వం పొందినపుడు 
సమీపంలో ఆవిర్భావాన్ని పొంది శూలాయుధాన్ని ధరించిన భైరవరూపి అయిన పరమేశ్వరుని 
చూచి భయంతో, నూతన స్తుతులతో నమస్మరించాడు. అటువంటి, కుంచితాం(ఘిని కల్లిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 236 





శో యత్సంహారాస్త్రవేగం ముహురపి హృదయే తర్మయన్నమృ్బరానే 
ప్రాణత్రాణాయ యత్నం దశరథనృపతేర్యుద్ధరబ్లే ప్రకుర్వన్‌ । 
రోహిణ్యాకారచక్రానుగతిమపి జహౌ సౌరిరర్మాత్మజాతః 
తం దేవం రాహుకేతు గ్రహముఖవినుతం కుజ్బొతాజ్రిం భజే హమ్‌ 1287 
సూర్యపుత్రుడైన శనీశ్వరుడు ఆకాశంలో సంభవించిన దశరథచక్రవర్తియొక్క 
యుద్ధరంగంలో పరమేశ్వరుని సంహారాస్త్రంయొక్క వేగాన్ని మనస్సులో మాటిమాటికి తలచి, 
ప్రాణాలను రక్షించడానికి యత్నిస్తూ, రోహిణ్యాకార చక్రగతిని విడిచిపెట్టాడు. అటువంటి 
దేవుడు, రాహువు, కేతువు మొదలైన గ్రహాలతో స్తుతింపబడినవాడు, కుంచితాంఘిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 237 





శ్లో; _ఇన్గుర్యత్‌క్షేత్ర సేవాసమసమయవలత్తిల్వవృక్షానిలానాం 

స్పర్శాదున్మృష్టవర్న్యా సురగురుయువతీసబ్ఞ్జజైః పాపరోగైః । 

యద్వక్రాలోకనేన స్వతనుపరిగలచ్చగ్టికాసారసిక్షాన్‌ 

సర్వాన్‌ లోకానకార్నీత్‌ శమనమదహరం కుజ్బుతాజ్టిం భజే9_ హమ్‌ 11288 

చంద్రుడు పరమేశ్వరుని చిదంబరక్షేత్రాన్ని చేరిన కాలంలో వీచే తిల్లెవనంలోని 
గాలియొక్క సంబంధం చేత దేవగురుపత్నియొక్క సంగంచేత కల్గిన పాపరోగాలనుండి 
విముక్తిని పొందిన శరీరాన్ని పొంది, ఆ పరమేశ్వరుని ముఖ దర్శనంతో సర్వలోకాలను 
తన శరీరంనుండి వెలువడే కిరణ ప్రవాహాలతో తడిసినవిగా చేశాడు. అటువంటి, యముడు 


మదాన్ని అణచిన, కుంచితాం(ఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 238 





శ్లో కాలిన్టీవీచిజాలైర్భువన మహి పతేర్నీ తమానన్దభాజం 
కాన్తం సీమన్తినీతి క్షితిపతితనయా కాచిదౌపాసనైస్తెః | 
సౌమ్యెరుద్దామకల్సైః ప్రముదితమనసో యస్య శమ్మోః ప్రసాదాత్‌ 
ప్రాపావైధవ్యయోగం సుఖమపి నిఖీలం కుజ్బీతాట్రిం భజేం హమ్‌ 289 


శ్రీమదుమాపతిశివప్రణీతః 115 


సీమంతిని - అనే పేరును కల ఒక రాజకుమారి పలువిధాలైన ఉపాసనలతో 
సంతోషించిన శంబువనే పరమేశ్వరుని అనుగ్రహంచేత యమునానదిలోని తరంగాలతో 
పాతాళ లోకాన్ని పొందింపబడినవాడు, ఆనందాన్ని పొందినవాడైన తన పతిని, సర్వ 
సుఖాలను పొందింది. అటువంటి, కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 
ఈ కథ బ్రహ్మోత్తరఖండంలో తెలుపబడింది. 239 





శ్లో విష్టా నిర్వాలచక్రే భ్రమితహృదివిధా భాస్మరే దన్తహీనే 

శకేన్నిర్భిన్నగణ్ణే హుతభుజి విశిఖే త్యక్తజీవే9_భిలే9_న్యే | 

ఛిత్వా దక్షోత్తమాబ్గం మఖభువి సగణం వీరభద్రం చరన్తం 

దృష్ట్వా యో౭_ తోషయత్తం ప్రముదితహృదయం కుజ్బితాజ్షిం భజే౭_ హమ్‌ 11240 

విష్ణువు జ్వాలలనులేని చక్రాన్ని కలవాడుగా, బ్రహ్మ భ్రమతో కూడినవాడుగా, 
సూర్యుడు రాలిన పళ్ళను కలవాడుగా, సూర్యుడు పగిలిన గండ (కపోల) భాగాలను కల 
వాడుగా, అగ్ని జ్వాలారహితుడుగా, ఇంకా ఇతరదేవతలు కోల్పోయిన జీవుని కలవారుగా 
అయిన సమయం యజ్ఞవాటికలో దక్షప్రజాపతి శిరస్సును ఖండించిన సంతోషంతో తన 
గణాలతోపాటు సంచరించే, వీరభద్రుని పరమేశ్వరుడు సంతోషించేటట్లు చేశాడు. 
అటువంటి, సంతుష్ట హృదయుడైన, కుంచితాం(ఫింని కల్లిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 240 





శో సావిత్రీతి ప్రసిద్ధా నరపతితనుజా కాననాన్తః స్వభర్తుః 

ప్రాణా నాహర్తుకామం సభటమపి యమం యస్య పూజాప్రభావాత్‌ । 

సమ్మోహ్యానమ్య తస్మాత్సతిమపి తనయాన్‌ రాజ్యమన్యాః సమృద్ధీః 

లేభే తం కాలకాలం కటితటఫణినం కుళ్చొతా[క్రిం భజే హమ్‌ ॥ 241 

సావిత్రి అనే ప్రసిద్దురాలైన రాజకుమార్తె అరణ్యంలో తనకు ముందుగా తన భర్త 
అయిన సత్యవంతుని ప్రాణాలను అపహరించ దలచినవాడు, భటులతో కూడినవాడైన 
యముని పరమేశ్వరుని పూజా ప్రభావంతో మోహించేటట్లు చేసి, నమస్కరించి, అతని 
వద్దనుండి తన భర్తను, పుత్రులను, రాజ్యాన్ని సంపత్తులను పొందింది. అటువంటి, 
కాలనకు కూడా కాలుడు, నడుములో కటిసూత్రంగా కట్టబడిన సర్పాన్ని కలవాడు, 
కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 241 





116 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


శో బ్రహ్మైవాహం శివోల_ హం విభురహమమలశ్చిద్దనో9_ హం విమాయః 

సోత హం హంసస్స్వతన్రస్తదహమతిజరః ప్రజ్ఞయా కేవలో9_ హమ్‌ । 

ధ్యేయధ్యాతృ ప్రమాణైః గలితమతిరహం నిశ్చలో9_ హం సదేతి 

ప్రాజ్ఞా యచ్చిత్సభాయామతిశయమభజత్‌ కుళ్చీతా [క్రీం భజేం_ హమ్‌ 11242 

ఉనను (బ్రహ్మనే, నేనే శివుడను, అంతటా వ్యాపించి ఉండే విభువును, పాపం 
లేనివాడను, జ్ఞానఘనుడను, మాయారహితుడను, హంసస్వరూపుడను, స్వతం[త్రుడను, 
వార్ధక్యంలేని వాడను, కేవలం ప్రజ్ఞతో కూడినవాదను, ధ్యేయం, ధ్యాత, ప్రమాణం - అనే 
వీనికి అందనివాడను, సదా నిశ్చలుడను - అని ప్రాజ్ఞులు వ్‌ పరమేశ్వరుని చిత్సభలో 
ఆనందాతిశయాన్ని పొందుతారు. అటువంటి, కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 242 





శ్లో; కాన్తారే జాతు కృష్ణో ద్విజరవిమణిహృత్‌ భల్లబస్టీకృతాయాః 
సౌన్దర్యాన్నిర్దితాయాస్సురవరయువతీం జామృవత్యాః ప్రియాయాః । 
పాణిం జగ్రాహ యస్య ప్రతిదినయజనాత్మీర్తిమాశావిహారాం 
లేభే తం సర్వవిద్యాలయకరనటనం కుజ్బుతాజ్రిం భజే౭_హమ్‌ ॥ 248 


శ్రీకృష్ణుడు ఒకానొక సమయం అరణ్యంలో ఒక బ్రాహ్మణుడు సూర్యుని వద్దనుండి 
పొందిన శ్యమంతకమణిని అపహరించిన భల్లూకాన్ని సంహరించి, దానిచే బందీ 
చేయబడినది, తన అందంతో దేవతా గ్రీలను జయించేది అయిన జాంబవతి అనే కన్యను 
పరమేశ్వరుని నిత్యార్చనా వైభవంతో పాణిగ్రహణం చేసికొన్నాడు. అన్నిదిక్కులలో వ్యాపించిన 
కీర్తిని పొందాడు. అటువంటి, సర్వవిద్యలకు స్థానమైన నర్తనను కల, కుంచితాంఘిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 243 





శ్లో మాలాదిగృన్ధపూజాకవచవరమహాయన్రవిద్యారహస్య- 
శ్రీమత్సాహస్రనామస్తవపరివిలసద్యన్నవాజ్లాని పూర్వన్‌ । 
సూతశ్రీజైమినిభ్యాం రహసి సకరుణం ప్రోక్తవాన్‌ దీక్షయిత్వా 
పారాశర్యో మహర్షి శ్రుతివిభజనకృత్‌ కుజ్బితాజ్షిం భజే౭_హమ్‌ 1 244 
పూర్వం ఒకానొక సమయంలో వేదాలను విభాగించినవాడు, పరాశరుని కుమారుడైన 
వ్యాసముని, సూతుడు, జైమిని - అనే ఇద్దరికి రహస్యంగా దీక్షచేసి, కరుణతో మాల, 


శ్రీమదుమాపతిశివప్రణీతః 117 


దిగ్భంధం, పూజావిధానం, కవచం, యంత్రం, మంత్రం, రహస్యం (దాని అర్థం), సహస్ర 
నామ స్తుతి - అనే వీటితో ప్రకాశించే పరమేశ్వరుని నవాంగాలను (నవాంగమంటే 
మంత్ర శాస్త్రంలో చెప్పబడిన ఒక విధమైన క్రమం) ఉపదేశించాడు. అటువంటి, 
కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 244 





శ్లో; సద్యోజాతాదిమానాం వదనజలభువాం పజ్బకాద్యస్య జాతాన్‌ 
మస్రాం(స్రైలోక్యవ శ్యప్రముఖవరమహాసిద్ధదాన్‌ సప్తకోటీన్‌ I 
శ్రుత్వా గారీ యదుక్తా జగదుపకృతయే సప్రయోగాన్‌ సకల్పాన్‌ 
తాన్‌ లోకానానినాయ స్వయమతులకృతిం కుజ్బీతాథ్రీం భజేం హమ్‌ 11245 
పరమేశ్వరుని సద్యోజాతం మొదలైన అయిదు ముఖాలలో నుండి వెలువడినది, 
ముల్లోకాలను వశం చేసికోవడం మొదలైన సిద్ధులను ఇచ్చేది అయిన ఏడుకోట్ల మంత్రాలను 
తెలిసికొని, పరమేశ్వరుని ఆజ్ఞచే అంబిక స్వయంగానే లోకోపకారంకోసం ఆ మంత్రాలను 
ప్రయోగాలతోపాటుగా లోకంలో ప్రకాశించేటట్లు చేసింది. అటువంటి, సాటి లేని, కృతిని 
కల, కుంచితాం(ఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 245 





శో అ ద్రాక్తీన్నందికేశః కనకసదసి యం హ్యర్థనారీస్వరూపం 

పశ్చాన్నారాయణార్థం పునరపి గిరిజారూపమాకారహీనమ్‌ । 

తారం తన్మజణ్ఞలాన్తర్వలనమనుపం సచ్చిదానన్గమూర్తిం 

నృత్తేశానం ముహూర్తం తమపరసుగమం కుజ్చితాట్షిం భజే౭_హమ్‌ 1246 

ఒకానొక సమయంలో నందికేశ్వరుడు (చిదంబరక్షేత్రంలో) ఉండే కనకసభలో 
ఒక ముహూర్తకాలం పరమేశ్వరుని అర్ధనారీశ్వర స్వరూపంగా, తర్వాత శంకర నారాయణ 
రూపంగా, అంబికా రూపంగా, రూపం లేనిదిగా (లింగంగా) ఓంకారం, దానిమధ్యలో 
అగ్నిని, సాటిలేని సచ్చిదానందస్వరూపం అయిన నటరాజమూర్తిగాను దర్శించాడు. 
అటువంటి, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 246 





శో పార్వత్యుసజ్లదే శస్థితిమధిజుషతోః సృనహేరమృయోస్తా 
వాహూయాద్యాఖిలాణ్డాన్‌ రుటితి చ యువయోః కస్సమర్గో9_ టనే సః। 


118 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


స్వీకుర్యాదేతదామం ఫలమితి నిగదన్నగ్రతో యస్తదీయం 
వృత్తం దృష్ట్వా ముమోద క్షితి ధరశిఖరే కుజ్చితాక్ఞిం భజే౭_హమ్‌ ॥ 247 


కైలాసగిరిలో పార్వతి ఒడిలో కూర్చొని ఉండే సుబ్రహ్మణ్యుని, వినాయకుని పిలచి, 
మీకు ఇద్దతికి సమస్తమైన అండాలను చుట్టిరావడంలో ఎవరు సమర్భుడో, అతడు ఈ 
మామిడిపండును పొందగలడు - అని పల్మి పరమేశ్వరుని ముందుగా ఆ ఇద్దటి 
చేష్టలను చూచి, సంతోషించారో, అటువంటి, కుంచితాం(ఘైని కల్లిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 247 

ఈ వృత్తాంతమేమంటే - సుబ్రహ్మణ్యుడు తన నెమలి వాహనం పైకి ఎక్కి సమస్త 
బ్రహ్మాండాలను చుట్టి పరమేశ్వరుని సమీపానికి వచ్చిన సమయంలో వినాయకుడు లేచి, 
స్వామిని మూడు ప్రదక్షిణాలు చేసి, స్తుతించి, ఆ పండును పొందాడు. దీనిని చూచిన 
సుబ్రహ్మణ్యుడు కోపంతో దక్షిణముఖంగా వచ్చేటపుడు పరమేశ్వరుడు అతనిని వెంబడించి, 
ఒక పర్వతశిఖరంపై ఆ కుమారుని చూచి, దయతో “ఫలం నీకు” అని అంటూ పండును 
ఇచ్చాడు. అందువల్ల “పళని” అని ఆ క్షేత్రానికి పేరు వచ్చింది. 





శ్లో నానాజీవాత్మవాది ప్రకటితకునయా భాసయుక్త్య ద్రిపక్ష- 
ద్వన్వచ్ళేదానుధావడ్డమరుకముఖరజ్ఞాతసత్యార్థలో కమ్‌ I 
వాజ్సాకల్చ్ప[ద్రుకల్పప్రపదయుగనత బ్రహ్మనిష్టావలిం తం 
చిన్మాత్రం చిత్సభేశం నిరతిశయగుణం కుజ్బితాజ్షిం భజే౭_హమ్‌ ॥ 248 


నానా జీవాత్మవాదాన్ని చేసే వారిచేత చెప్పబడే నింద్యాలైన యుక్తులనే పర్వతంయొక్క 
రెండు రెక్కలను ఖండించడంకోసం వ్యాపించే డమరుక శబ్దంతో తెలియబడిన “జీవుడు, 
ఆత్మ ఒక్కటే” అనే సత్యార్థాన్ని తెలిసికొన్న లోకాన్ని కలవాడు, ఇష్టాన్ని ఇచ్చే విషయంలో 
కల్పవృక్షం వంటి తన రెండు పాదాలలో నమస్మరించే (బ్రహ్మ నిష్టులను కలవాడు, ప్రసిద్దుడు, 
జ్ఞానస్వరూపుడు, చిత్‌సభకు ఈశ్వరుడు, నిరతిశయమైన గుణాలను కలవాడు, 
కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 248 





శ్లో॥ విష్ణోశ్చక్రాపహర్తుః ప్రథితబలజుషో భూతచక్రాధిపస్య 
క్షుత్తృట్‌దుఃఖప్రశాన్తిప్రదనిజచరితస్తబ్ధపాణ్యాత్మజాతమ్‌ । 


శ్రీమదుమాపతిశివప్రణీతః 119 


శ్వశూవాజ్ళాభిపూర్మై నిజధురి చ ముదాల 9 నీత సపామ్బురాశిం 

భక్త స్రీపక్వపిష్టాశనరుచిముదితం కుజ్బుతాజ్రిం భజేం హమ్‌ ॥ 249 

విష్ణుచక్రాన్ని మింగినది, అధికమైన బలాన్ని కల్గినది అయి (కుండోదరుడనే) భూత 
ప్రభువుయొక్క ఆకలిదాహాలను తీర్చే తన లీల అనే అచంచలమైన పాండ్యరాజు కుమార్తెను 
కలవాడు, తనకు మామ అయిన కాంచనమాల అభీష్టాన్ని పూర్తిచేయగోరి తన ముందుగా 
సంతోషంతో పిలువబడిన ఏడు సముద్రాలను కలవాడు, తనపట్ల భక్తిని కల ఒక ప్రీచే 
యివ్వబడిన పిట్టులో (పిండితో చేసే ఒక వంటకం) ప్రీతిని కలవాడు, కుంచితాం(ఘిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 249 

ఈ చరిత్ర తిరువికైయాడల్‌ పురాణమనే గ్రంథంలో తెలుపబడింది. 





శో అత్రేః కాన్లాం_నసూయా నిఖీలజననుతా యం సమభ్యర్చ్య పుత్రం 
దత్తాత్రేయా౭_భిధానం త్రిముఖమపి చతుర్చాహుమద్వైతవృత్తిమ్‌ । 
శ్రుత్యనోద్దామలీలం సకలమునితతేరగ్రగణ్యం మహాన్తం 
లేభే తం స్వాత్మబుద్ధత్రిభువనచరితం కుజ్బతాట్హ్రిం భజేం హమ్‌ ॥ 250 
అత్రి మహర్షి పత్ని సమస్తలోకాలచే కీర్తింపబడేది అయిన అనసూయ, పరమేశ్వరుని 
పూజించి, మూడు ముఖాలు, నాల్టుచేతులు, అద్వైత వృద్ధి, వేదాంతశాస్త్రంలో విశేషమైన 
ప్రజ్ఞ, సకలముని సమూహాలకు అగ్రగణ్యుడు, గొప్పవాడైన దత్తాత్రేయుడు - అనే వానిని 
పుత్రునిగా పొందింది. అటువంటి, తన బుద్ధిలో తెలియబడిన మూడులోకాల చరిత్రలనుకల, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 250 





శో కల్పారమ్మే యదీయాద్వరగలవివరదోమథేతి ద్విశబ్లా 
సిద్ధాన్తార్థప్రబోద్ధప్రవరశివకరావావిరాస్తాం పురస్తాత్‌ । 
పశ్చాద్వేదాది విద్యావిధిహరిముఖరా దేవతాస్సర్వలోకా 
జాతాస్తం దక్షిణాస్యం ద్యుతికరనిలయం కుజ్బుతాజ్టిం భజే౭_హమ్‌ 11251 
కల్పారంభకాలంలో పరమేశ్వరుని కంఠంనుండి మొదట శాస్త్రాలను బోధించేది, 
మిక్కిలి మంగళరూపమైన “ఓమ్‌ అథ” అనే రెండు శబ్దాలు పుట్టాయి. “ఓంకారశ్చ అథ 
శబ్బశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా, కంఠంభిత్వా వినిర్యాతౌ తస్మానాంగలికా వుభౌ” అని 
స్మరింపబడుతున్నది. తర్వాత వేదాలు మొదలైన సకల విద్యలు (బ్రహ్మ, విష్ణువు, మొదలైన 


120 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


సకల దేవతలు, సమస్తలోకాలకు కలిగాయి. అటువంటి, దక్షిణాభిముఖుడు, సూర్యచంద్రులు, 
అగ్ని - అనే వీరి కుండలాల మధ్యలో నివసించేవాడు, లేక, ప్రకాశించేవాస స్థానం (సభ) 
గా కలవాడైన, కుంచితాం[ఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 251 





శ్లో॥ సజ్మల్పోల్లాసహీనం సరిగమపధనీ సప్తవర్ణానువర్ణ- 
ప్రారమ్ఫోడద్గానలోలాభఖి లసురయువతీ బృన్దసజ్మీర్ణరజ్ఞమ్‌ । 
నాదధ్యానానుమోదాగతనిజనికటానేకటానేకసిద్ధర్షిదే వ- 
స్తో త్రధ్వానైర్నితాన్రెరితజలధిరవం కుజ్బ్చితాట్ర్రిం భజే9_ హమ్‌ ॥ 252 
సంకల్పంలో ఆశ లేనివాడు, “సరిగమపధని” అనే ఏడు స్వరాలతో గానం చేసే 
దేవస్తీ సంఘాలతో నిండిన సభను కలవాడు, నాదబ్రహ్మను ధ్యానం చేయగోరి తన 
సమీపంలో నివసించే సిద్దులు, బుషులు, దేవతలు - అనే వీరి స్తోత్రశబ్దాలతో జయింపబడిన 
సముద్రఘోషను కల్గినవాడు, కుంచితాం(ఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 252 





శ్లో॥ దోషాం సాహగగ్రయుగ్మై ర్థతపరశుముఖైరాననానాం సహ(సైః 
తైెసాహ(సై స్తథాక్షామపరిమితజటాధోరణీ ధాటికాఖిః । 
జ్వాలామాలాభిర గ్రేరపహసి తఘనైరట్టహా సైర్విశాలైః 
నిధ్వానైర్యోల_న్రకాలే విహరతి తమజం కుజ్బితాజ్ర్రిం భజే౭_హమ్‌ ॥ 253 
ఆదిశేషుడు ఒకానొక సమయం మహామేరువును తన శరీరంతో చుట్టుకొని 
మూడులోకాలకు ప్రాణభూతమైన వాయువును అణచినపుడు ఆ సమయంలో నారదునిచే 
తెలుపబడిన వాయువు పరమేశ్వరుని ధ్యాన యోగానుభవంచేత కల్గిన బలవేగంచేత ముఖాన్ని 
భగ్నం చేసి, ఆ పర్వతశిఖరంతోపాటు ఆదిశేషుని సము(ద్రంలో విసరివేశాడు. అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 253 





శ్లో శేషే జాతు స్వభోగాత్సురగిరిశిఖరం వేష్టయిత్వా నితాన్తం 
తైలోక్యప్రాణభూతాం కబలయతి తనూం నారదాత్‌ జ్ఞాతవృత్తః । 
వాయుర్యద్ధానయోగాత్‌ ప్రబలతనురయాత్‌ భుగ్నవక్రం సభూభృత్‌ 
శృబ్గం చిక్షేప వార్థా ఫణిపతిమపి తం కుజ్బితాట్షిం భజే౭_హమ్‌ 1 254 
ఆ పరమేశ్వరుడు సర్వసంహారకాలంలో పరశువు మొదలైన ఆయుధాలను ధరించిన 


శ్రీమదుమాపతిశివప్రణీతః 121 


రెండువేల చేతులతోను, మూడు వేల కన్నులతోను, వేయి ముఖాలతోను, వేలాడే, అంతులేని 
జటలతోను, అగ్ని జ్వాలలతో చుట్టబడి ఉండేది, పిడుగు ధ్వనులను తిరస్కరించే 
సింహనాదాలతోను క్రీడిస్తాడు. అటువంటి, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 254 





శ్లో విశ్వామిత్రప్రయుక్తాత్‌ స్వపురసుతహృత్మామినీ విప్రయోగాత్‌ 

క్రిశ్యన్నాలీకవార్తాం గదితుమపి పటుః పూజయా యస్య నిత్యమ్‌ । 

లబ్బ్ట్వా స్వాం సంపదం తామభజదథ హరిశ్చగ్దసంజ్ఞో నరేన్లో 

ధామ స్వాయమ్భువం తం నిగమరథవహం కుజ్చీతాట్షిం భజే౭£_హమ్‌ 11255 

విశ్వామిత్రునిచే అపహరింపబడిన తన నగరం, పుత్రులు, స్నేహితులు, పత్ని - 
అనే వీరి వల్ల దుఃఖాన్ని పొందినప్పటికీ, అసత్యం పల్మడం అంగీకరించని హరిశ్చంద్రుడనే 
ప్రభువు పరమేశ్వరుని నిత్యపూజతో తన సంపదలను తిరిగి పొంది తరువాత బ్రహ్మలోకాన్ని 
పొందాడు. అటువంటి వేదాలను అశ్వాలుగా కల్గిన, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. ఈ కథ కాశీఖండంలో చెప్పబడింది. 255 





శ్లో; ఆబాల్యాత్‌ ద్రవ్యమేతత్సుముఖి తవ ముదే యన్మయాత్తం తదద్య 

స్వీకుర్వాణా నితాన్తం మదనశరహతం గాఢమాలిజ్ఞ్య దోర్భ్యామ్‌ । 

అతైవాశ్వాసయేతి త్వరితగతిముమామాలిభిర్వారితో9_పి 

శ్రీమాన్యో హ్యన్వగచ్చన్నగతటభువి తం కుజ్బుతాజ్షిం భజే హమ్‌ 11256 

హిమాలయ పర్వతంపై అంబిక పరమశివుని వివాహం చేసికొనగోరి తపస్సును 
చేసేటపుడు పరమశివుడు వృద్ధబ్రాహ్మణ రూపంతో, ఆమెతో చేసిన సంభాషన లీలను 
తెల్పుతున్నారు. 

“ఓ చక్కని ముఖాన్ని కల్గిన పార్వతీ! బాల్యం నుండి నాచే సంపాదింపబడిన 
సంపద అంతా నీ సంతోషం కోసమే కానీ! ఇపుడు దానిని అంగీకరించి, మిక్కిలిగా 
మన్మథుని బాణాలతో కొట్టబడిన నన్ను ఆలింగనం చేసికొని, ఆశ్వాసాన్ని కల్గించు - అని 
పల్కి శ్రీమంతుడైన పరమేశ్వరుడు సఖులతో అడ్డగింపబడినవాడైనప్పటికీ, వేగంగా 
లోపలకుపోయే అంబికను వెంబడించి వెళ్లాడు. అటువంటి, కుంచితాంఘిని కల్లిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 256 


122 శ్రీకుళ్ళీతా జ్రీ స్తవః 


శ్లో॥ ఆలి త్వం సాన్వయార్యాం మయి కుపితా ధియం దారుకారణ్యవాసి 
స్త్రీణాం కేలీవిలాసై ర్హరిధృతసుతనోస్సాహసాత్సర్వకతేగ్రే । 
సజ్ఞాద్దివ్యాపగాయా మదనదహనతశ్చేతి సాకూతముక్తా 
కాన్లాగారే జయాం యో9_ గమయదసులభం కుళ్చుతా[్రిం భజే హమ్‌ 11257 


పరమేశ్వరుడు, “ఓ సఖీ! నీవు దారుకావనంలో ఉండే స్త్రీలతో క్రీడించినందున, 
మహామేరువులో విష్ణుమోహినితో కూడినందువల్ల, గంగా సంగమంవల్ల, మన్మథుని 
దహించినందువల్ల నాపట్ల కోపించిన, నీ సఖి అయిన ఉమను సమాధాన పబిచు” - 
అనే అభిప్రాయాన్ని లోపలపెట్టుకొని పల్మి అంతఃపురంలో జయ అనే శక్తిని పంపించాడు. 
అటువంటి, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 257 





శ్లో యశృ్ళమ్బుర్లీలయా స్వం జనిమసుఖకరం తాపసానాం వచోఖిః 
హస్తాదుత్సాట్యదేవైః కిమిదమితి భయాద్వీక్షితో9 రణ్యదేశే 1 
చిక్షేప బ్రహ్మవిష్టుస్తుతిభిరపి పునస్తాత్‌ మునీన్‌ జ్ఞాతతత్వాన్‌ 
కృత్వాప్యన్తర్దధే తం ప్రణతఫలకరం కుజ్బుతాట్రిం భజేత హమ్‌ ॥ 258 
శంభువైన పరమేశ్వరుడు క్రీడగా తన లింగాన్ని దారుకావనంలోని మునివరుల 
మాటవల్ల చేతితో పెకలించి, దేవతలచే “ఇది ఏమి?” అని భయంతో చూచే వారయ్యారు. 
తర్వాత, బ్రహ్మ, విష్ణు మొదలైన దేవతలు స్తుతులతో ఆ మునులను జ్ఞానం కలవారిగా 
చేసి, అంతర్జానమయ్యారు. అటువంటి, నమస్మరించినవారి అభీష్టాన్ని ఇచ్చే, కుంచితాంమిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. ఇది శివతత్వ్వసుధానిధి అనే గ్రంథంలో ఉన్నది. 258 





శ్లో సిద్ధాకార ప్రగుప్తస్వతనుమపి జదద్దష్టమా హేగన్టజాలం 
చిత్రస్తమృస్థితేన ప్రచలితకరిణా భుక్తపుభ్రేక్షుఖబ్దమ్‌ I 
ముక్తాహారాపహారభ్రమితనరపతిస్తోత్రనిర్ని(ద్రితాన్తః 
పద్మం సాహస్రనేత్రప్రముఖనుతపదం కుజ్బితాట్రిం భజే౭_.హమ్‌ ॥ 259 
సిద్ధుని రూపంతో మజగుపరచుకొన్న రూపాన్ని కలవాడు, లోకంలో మహేంద్ర- 
జాలమనే విద్యను చూపించినవాడు, అందాన్ని కల (చిత్ర) స్తంభంలో చెక్కబడిన కదలే 
ఏనుగుచే భుజింపబడిన చెబికును కలవారు, ముక్తాహారాన్ని అపహరించినందున భ్రమించిన 


శ్రీమదుమాపతిశివప్రణీతః 123 


పాండ్య ప్రభువుయొక్క స్తోత్రంతో సంతోషాన్ని పొందినవాడు, ఇంద్రుడు మొదలైన దేవతలచే 
స్తుతింపబడిన చరణాలను కలవాడు, కుంచితాం[ఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 


ఈకథ “తిరువికైయాడల్‌ పురాణమ్‌” అనే ద్రావిడ గ్రంథంలో ఉన్నది. 259 





శో మౌలౌ గజ్లాగలాన్తర్గరలమహితతేః కజ్మణం దోషిఫాలే 

చనం తార్తీయనేత్రం జ్వలనసమశిఖం శూలమాజం కపాలమ్‌ । 

భూత ప్రేతాదిసేనానిగమమయశునో యస్య లీలాకిరాత- 

స్యాగ్రే దృష్ట్వా కిరీటీ బ్రమితమతిరభూత్‌ కుజ్బితాజ్షిం భజే£_హమ్‌ 11260 

అర్జునుడు లీలగా వేటగాని రూపాన్ని ధరించిన పరమేశ్వరుని శిరస్సులోని గంగను, 
కంఠం నడుమ గల విషాన్ని, చేతిలోని సర్పసమూహాన్ని, శిరస్సులోని చంద్రుని, ఫాలంలో 
మూడవ నేత్రాన్ని అగ్ని జ్వాలవలె నిశితమైన శూలాన్ని, బ్రహ్మకపాలాన్ని భూతటప్రేతాది 
సేనలను, వేదరూపాలను శునకాలను చూచి భ్రమించిన బుద్దిని కలవాడయ్యాడో, 
అటువంటి, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 260 





శ్లో; కస్తూరీపజ్కలేపం మృగమదతిలకం పుష్పమాలాం చ నూత్నాం 
దృష్ట్వా జాత్వమ్బుజాక్షీ ధరణిధరసుతాప్యన్యథా తర్మయన్తీ I 
నాధేదం లక్ష్మ సత్యాం మయి తవ సమభూత్‌ బ్రూహి కస్యా ముదేచే- 
త్యాయాన్తం నిర్బబన్ధాధికశపథ మరం కుళ్చుతా[జ్టీం భజేం హమ్‌ ॥ 261 
కస్తూరి మైపూతలు, జవ్వాది చూర్ణంతో తిలకం, నూతనమైన పూమాలిక - అనే 
వీనిని పరమేశ్వరునకు ఒకానొక సమయంలో తామరపూవు వంటి నేత్రాన్ని కల, 
హిమాలయుని పుత్రిక అయిన అంబికను చూచి అన్యథా భావించి, - “నాథా! ఈ గుర్తులు 
నేనుండగా నీకు ఎవతె సంతోషం కోసంగా చేయబడ్డాయి? చెప్పు” అని తన అంతః 
పురాన్ని చేరి పరమేశ్చరుని శపథం చేయమని నిర్భంధించిందో అటువంటి, కుంచితాంఘైని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 261 





శో కథ్యం కల్పద్రుకామ్యం కరివసనధరం కృష్ణరక్తాజ్ఞవర్ణం 
కాలాతీతం కవీన్చకవికులవినుతం కప్తలీలావిశేషమ్‌ । 
కృత్యాకృత్యాదిశూన్యం కుమతివిరహితం క్రుద్ధవాణాసనాజ్కం 
కజ్మాలం కాలినృత్తప్రముదితహృదయం కుజ్బితాట్షిం భజే హమ్‌ 11262 


124 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


శ్లాఘించదగినవాడు, కల్పవృక్షాలచే ఆశపడదగిన వారు (కల్పవృక్షాలకంటే 
గొప్పవాడు), గజచర్మాన్ని ధరించినవాడు, ఎట్టిని నల్లని వర్ణాన్ని కలవాడు, కాలుని 
అతిక్రమించినవాడు, కవులలో శ్రేష్టుడు, కవుల సమూహాలచే గొప్పగా స్తుతింపబడేవాడు, 
నిర్ణయం చేయబడిన లీలా విశేషాన్ని కలవాడు, చేయదగినది, చేయరానిది - అనే వానిని 
లేనివాడు, జ్ఞాన హీనునిచే విడువబడేవాడు, పర్వతాన్ని విల్లుగా కలవాడు, కంకాళస్వరూపుడు, 
కాళి చేసే నర్తనంలో సంతోషం పొందినవాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 262 





శ్లో॥ సర్వేషామస్తి కర్తా ప్రభురపి జగతాం పాలకో నాశకళశ్చే- 

త్యుచ్చెర్విష్టా కదాచిత్రలపతి చ ముదా యస్వృయం తత్సమక్షమ్‌ । 

రుద్రస్సంహారమూర్తిః స్వతనురుహతతేరాశు విష్ణూనసంఖ్యాన్‌ 

సృష్ట్వా తద్దర్బవహ్నిం పురభిదశమయత్‌ కుజ్బుతాట్ర్రిం భజే౭_హమ్‌ 11268 

ఒకానొక సమయంలో మహావిష్ణువు యోగంతో “అన్ని లోకాలకు నేనే కర్తను, 
రక్షించేవాడను, నాశం చేస్తున్నాను, నేనే ప్రభువును అని ఉచ్చ స్వరంతో పల్మినపుడు, 
త్రిపురాలను సంహరించిన పరమేశ్వరుడు ఆ మహావిష్ణువు ముందు సంహారమూర్తి అయిన, 
పరిచ్చేదించడానికి సాధ్యంకాని విష్ణువులను సృష్టించి, ఆ విష్ణువుయొక్క గర్వాన్ని పోగొట్టాడు. 
అటువంటి, కుంచితాం[ఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 268 

ఈ కథ శివరహస్యంలో తెలుపబడింది. 





శ్లో కాన్తాసంహారకుప్యత్‌ భృగుమునిగదితభీకరం ఘోరశాపం 

నానాజన్మైకహేతుం శమయితుమనిశం పూజయన్తం ముకున్దమ్‌ I 

ఉత్పత్తీనాం దశైవ త్రిజదభిభవద్దానవాన్‌ శిక్షితుం తే 

భూయాదిత్యాదిదేశప్రభురతికృపయా కుజ్బితాజ్హిం భజే౭_హమ్‌ 1 264 

తన భార్యను సంహరించినందున కోపించిన భృగుమునిచే నియోగింపబడినది, 
భయంకరమైనది, పలు జన్మలకు కారణమైనది, క్రూరమైన శాపాన్ని ఉపశమింపజేయడానికి 
ఎల్లప్పుడు తనను పూజించే ముకుందుని గూర్చి పరమేశ్వరుడు చాలా కృపతో “మూడు 
లోకాలను అవమానించే రాజులను శిక్షించడంకోసం - నీకు పది జన్మలు కలుగుతాయి” 
అని ఆజ్ఞాపించాడు. అటువంటి, కుంచితాంఘైని కల్లిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 264 

ఇది శంకర సంహితలో ఉన్నది. 





శ్రీమదుమాపతిశివప్రణీతః 125 


శ్లో; లీలాం యస్యానభిజ్ఞా మఖభువి యతినా యేన వేద్యన్తరస్మిన్‌ 

క్షిప్రం యావత్మపాలం నిరసితుమబలాద్యో సదశ్చాస్తువన్యమ్‌ । 

పౌరోడాశస్య భూయాదధికరణమిదం సంయజన్లామిదానీం 

ఇత్యుక్వాల._ దర్శి నైజం నిగమమయవపుః కుజ్బితాడ్ఞిం భజేల_ హమ్‌ 11265 

పరమేశ్వరుని కలను తెలియనివారు, యజ్ఞవాటికలో యతివేషాన్ని ధరించిన 
పరమేశ్వరునిచే వేదిక మధ్యలో పెట్టబడిన కపాలాన్ని ఆ వైపుకు ఎత్తి పారవేయడంలో 
సామర్ధ్యాన్ని లేనివారు అయిన దేవతలు ఆ పరమేశ్వరుని స్తుతించారు. ఆ పరమేశ్వరుడు 
“ఈ కపాలంలో పురోడాశానికి పాత్రగా కావాలి. ఇపుడు యజ్ఞాన్ని నిర్వహించండి” అని 
ఆజ్ఞాపించి, వేదమయమైన తన రూపం దర్శింపజేయబడిందో, అటువంటి, కుంచితాంఘైని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 265 


ఇది పద్మపురాణ ప్రోక్తం. 





శ్లో దేవేన్దే వృత్రహత్యా పరిభవతి తదా స్వర్గరాజ్యాధికారే 

యుక్తం దర్పావలీఢం నహుషనరపతిం కామితారం నితాన్తమ్‌ । 

పౌలోమీ యస్య నామ్నాం మననవిభవతః కుమృజాతస్య శాప- 

వ్యాజాన్నిన్యే ధరాంతం జనకనృపనుతం కుజ్బొతా[జ్రీం భజేం హమ్‌ 11266 

ఒకానొక సమయంలో దేవేంద్రుడు వృత్రాసురుని వధించినందున కల్గిన 
హత్యాదోషంతో అంతర్జానాన్ని పొందినపుడు, స్వర్గరాజ్యాన్ని పాలించడంకోసం 
ఆజ్ఞాపింపబదినవాడు, మదించినవాడు, మిక్కిలి కామంతో కూడిన వాడైన నహుషుడనే 
మానవ ప్రభువు ఇంద్రాణి, పరమేశ్వరుని నామాల స్మరణతో కల్గిన వైభవవంతో అగస్త్య 
ముని వల్ల కల్గిన శాపాన్ని పురస్మరించుకొని భూమికి గెంటివేసింది. అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 266 





శ్లో॥ దిక్కాలాద్యైర్విచిన్యం స్వమనుమననకృన్మాన్యమద్వైతసారం 
మధ్యాద్యన్తాదిహీనం సకలజనమనోవృత్తిదృష్టారమాద్యమ్‌ I 
మాయాతీతం ్రశాన్తం ద్యుతికరమఖిలజ్యోతి షామీశ్వరాఖ్యా 
వాచ్యం తేజోమయం తం పరమపరనటం కుజ్బుతాట్ర్రిం భజే౭_హమ్‌ 11267 
తూర్పు మొదలైన దిక్కులు, భూతాది కాలాలు - అనే వీటిచే తెలియరానివాడు, 


126 శ్రీకుళ్ళీతా జ్రీ స్తవః 


తన మంత్రాలను జపించే వారిచే కీర్తింపబడదగినవాడు, అద్వైత సారభూతమైనవాడు, 
మొదలు, మధ్య, చివరలను లేనివాడు, సకల జనుల మనస్సులలోని భావాలను తెలిసినవాడు, 
ఆద్యుడు, మాయను దాటినవాడు, చాలా సంతోషాన్ని కలవాడు, సూర్యుడు మొదలైన 
వారికి ప్రకాశాన్ని కల్గించేవాడు, ఈశ్వర శబ్దానికి అర్ధమైనవాడు, జ్యోతిఃస్వరూపుడు, 
ప్రసిద్దుడు, ఉన్నతుడు, తనకంటే వేటు నటులు లేనివాడు, కుంచితాం(ఘైని కల్గిన నటరాజ 
మూర్తిని భజిస్తున్నాను. 267 





శ్లో భోగాత్రారబ్ధకర్మాష్యధికభయకరే సజ్బితాగామికే ద్వే 

జ్ఞానాన్నాశం ప్రయాతే ఇతి నిగమవచాంస్యాహురేతత్ర్రసిద్ధమ్‌ I 

తాన్యప్యాలోకమాత్రాత్‌ నిజనటనతనోః ప్రాణినాం జాతు దిష్ట్యా 

నిఘ్నన్యచ్చన్‌ సుఖం యస్సదసి విజయతే కుజ్బీతాట్ష్రిం భజే హమ్‌ 1268 

“ప్రారబ్ధమనే కర్మను అనుభవంచేత, చాలా భయాన్ని కల్గించే సంచితం, ఆగామి 
- అనే రెండింటిని జ్ఞానం తోను, నాశాన్ని పొందండి” - అని వేద వాక్కులు పల్ముతున్నాయి. 
ఇది ప్రసిద్ధం. అటువంటి, ఆ కర్మలను తన నటనావిలాసంతో కూడిన రూపాన్ని ఒకానొక 
సమయంలో కేవలం చూచినంతమాత్రంతోనే పోగొట్టి, ప్రాణులకు సకల సుఖాలను 
అనుగ్రహించే పరమేశ్వరుడు సభలో వెల్లుతున్నాడు. అటువంటి, కుంచితాంఘని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 268 





శ్లో యశ్శమ్భుర్భూర్భువస్స్వర్భువ నపరిబృథైస్సంస్తుతస్సత్యవాదైః 
యస్మాత్సార్వాత్యయోగానుభవనిపుణతాం లేభిరే యోగివర్యాః । 
లీఢాలీఢార్థతత్వోపనిషద విషయాకాశగో యళశ్ళివస్తం 
ప్రత్యక్‌ బ్ర హ్మైక్యనిష్థాగురుమమరనుతం కుజ్బీతాట్రిం భజే౭_హమ్‌ 11269 
శంభువైన పరమేశ్వరుడు భూలోకం, భువర్లోకం, సువర్లోకం - అనే వీనిలో 
ఉందే ప్రాణులచే స్తుతింపబడుతున్నాడు. యోగి శ్రేష్టులు పరమేశ్వరుని వద్దనుండి నిర్వికల్ప 
సమాధియొక్క అనుభవాన్ని పొందుతున్నారు. పరమేశ్వరుడు ప్రకాశంగా (వ్యక్తంగా) 
రహస్యంగా ఉండే అర్థాలను తెలిపే ఉపనిషత్తులకు విషయం కాని ఆకాశంలో ఉంటాడు. 
అటువంటి, సాక్షాత్తు అయిన బ్రహ్మైక్య నిష్టులకు ఆచార్యుడు, దేవతలచే స్తుతింపబడినవాడు, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 269 





శ్రీమదుమాపతిశివప్రణీతః 127 


శో వాయ్వాకారత్వభాజౌ దివిచరపతినా ఖణ్జితేష్వాసకోటి - 
త్రుట్యద్వక్రాస్య పుంసో వపురతిచకితం వీక్షయనో నిలిమ్సాః । 
స్తుత్వా యన్నిదేశాత్తురగముఖయుతం తం విధాయాశ్వినీభ్యాం 
చక్రుర్యజ్ఞం యథావత్తమపి నటపతిం కుజ్బీతాట్రిం భజే౭_హమ్‌ ॥ 270 


చెదపురుగు రూపాన్ని పొందిన ఇంద్రునిచే కొజిక బడి తెగిన వింటి అగ్రభాగంతో 
కొట్టబడినవాడు, శిరస్సు తెగిపడినవాడైన యజ్ఞపురుషుని శరీరాన్ని చాలా భయంతో చూచిన 
దేవతలు, పరమేశ్వరుని స్తుతించి, అతని ఆజ్ఞతో ఆ పురుషునకు అశ్వనీ దేవతలనుగొని 
అశ్వశిరస్సును చేర్చి, బతికించి, శాస్త్రప్రకారంగా యజ్ఞాన్ని నిర్వహించారు. అటువంటి, 
నటపతి అయిన, కుంచితాం(ఘ్రిని కల్లిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 270 


ఈ కథ వేదంలో తెలుపబడింది. ఒకానొక సమయంలో దేవతలొక యగాన్ని 
నిర్వహించారు. అపుడు యజ్ఞపురుషుడు సంధించిన ధనుస్సును కంఠంతో ఆనుకొని, 
గొప్పరూపంతో ఆ దేవతల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ పురుషుని చూచి భయపడిన 
ఇంద్రుడు చెదపురుగు (వర్మి) రూపాన్ని పొంది, ఆవింటి నారిని కొతికాడు. అపుడు ఆ 
విల్లు వేగంగా ఆ యజ్ఞపురుషుని శిరస్సును తాకి, అతని శిరస్సును తెగగొట్టింది. దానిని 
చూచి భీతిల్లిన దేవతలు పరమశివుని స్తుతించారు. అపుడు పరమశివుడు మిక్కిలి కృపతో 
వారి ముందు ప్రత్యక్షమై, “అశ్వముఖాన్ని ఆ పురుషుని కంఠానికి చేర్చండి, ఆ పురుషుడు 
తిరిగి బతుకుతాడు” అని ఆజ్ఞాపంచి, అదృశ్యుడయ్యాడు. తర్వాత దేవతలు అశ్విని దేవతల 
సహాయంతో ఆ విధంగా చేసి, ఆ యాగాన్ని పూర్తి చేశారు. 





శ్లో॥ స్వామిన్‌ కృష్ణాత్ర యుద్ధే కనకమయతనుర్భూతిమాన్‌ శూలపాణిః 
వక్రాదగ్నిస్సులిజ్లాన్‌ రణభువి వికరన్‌ సబ్బురత్వద్వితీయః I 
కోల. యం బ్రూహీతి పారే వదతి సవినయం వాసుదేవో ముహూర్తం 
వేగాత్‌ ధ్యాత్వాః_ బ్రవీద్యచ్చరితమనుపమం కుజ్బ్చీతాట్రిం భజే౭_హమ్‌ 11271 
“ఓ స్వామీ! ఓ శ్రీకృష్ణా! ఈ యుద్ధరంగంలో బంగారువంటి శరీరాన్ని కలవాడు, 
విభూతిని పూసికొన్నవాడు, శూలాన్ని ధరించినవాడు, ముఖంలో నుండి నిప్పుకణాలను 
భూమిలోకి వెదజల్లేవాడు, తనకు సాటివచ్చే ఇంకొకడు లేనివాడు అయిన పురుషుడు 
సంచరిస్తున్నాడు. అతడెవరు? చెప్పు” అని వినయంతో ప్రార్థించిన అర్జునునకు వాసుదేవుడు 


128 శ్రీకుళ్ళీతా జ్రీ స్తవః 


ఒక మూహుర్తకాలం యోగంలో ధ్యానించి, అది పరమేశ్వరుని మాహాత్యమని అన్నాడు. 
అటువంటి, ఉపమానంలేని, కుంచితాం[ఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 271 


ఈ కథ మహాభారతం ద్రోణపర్వంలో తెలుపబడింది. 





శ్లో॥ సత్యం బ్రహ్మైవ నాన్యజ్ఞగదిదమభిలం చేతి మీమాంసయిత్వా 

తైయనోక్యా బుధేన్లా హృది చ యమనిశం చిద్దనం దుర్నిరీక్ష్యమ్‌ I 

దీపజ్వాలాశిఖావత్సతతపరిచయానన్దనృత్తం విమాయం 

శుభ్రం పశ్యన్తి తత్సత్సదవిషయమరం కుజ్బితాట్ర్రిం భజే౭_హమ్‌ ॥ 272 

“బ్రహ్మ ఒక్కటే సత్యం. మిగిలిన ఈ లోకం అంతా సత్యం కాదు.” అని వేదాలలో 
చెప్పబడిన వచనాలతో విచారణచేసి, జ్ఞానులు హృదయంలో ఎల్లప్పుడు జ్ఞాన స్వరూపం, 
బాహ్యనేత్రంతో దర్శించడానికి సాధ్యం కానివాడు, దీపం యొక్క జ్వాలాగ్రం వలె ఎల్లప్పుడు 
ఆనంద నటన విలాసాన్ని చేసేవాడు, మాయ లేనివాడు, తెల్లని వర్ణంలోనివాడైన 
పరమేశ్వరుని దర్శిస్తున్నారు. అటువంటి, “తత్‌ - సత్‌” అనే శబ్దాలకు వాచ్యుడు, 
కుంచితాం(ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 272 





శ్లో విద్యామగ్నా ప్రతిష్టాం పయసి చ ధరణౌ యో నివృత్తిం సమీరే 
శాన్యాఖ్యాం శాన్యతీతాం నభసి నిజకలాం యోజయన్‌ హ్యప్రమేయః I 
సూక్ష్మాత్‌ సూక్ష్మాన్తరబ్లే దహరకుహరచిత్పుణ్దరీకాఖ్యవేశ్శ- 
న్యన్తశ్చిన్మాత్రరూపం రచయతి నటనం కుజ్బుతాట్షిం భజే౭_హమ్‌ ॥ 278 
పరమేశ్వరుడు అగ్నిలో తన విద్యాకళను, జలంలో ప్రతిష్టాకళను, భూమిలో నివృత్తి 
కళను, వాయువులో శాంతి కళను, ఆకాశంలో శాంత్యాతీత మనే కళనుచేర్చి, అప్రమేయుడై, 
చాలా చిన్నది అయిన దహరకుహరమని, పుండరీకమని పేర్లను కల నివాసం లోపల 
జ్ఞానస్వరూపమైన నటనను చేస్తున్నాడు. అటువంటి, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 278 





శ్లో సౌవర్ణం విష్టరం యః కనకఘటనిభౌ స్వప్రియాయాః స్తనౌ ద్వౌ 
పశ్యన్‌ లీలాకటాకైః కరజలజవరైర్మణ్ణయన్‌ సప్రమోదమ్‌ । 
అధ్యాసీనః పురస్తాన్మణిముకురగతం స్వానుబిమ్బం శివాయాః 
తుష్టై చాహూతవాన్‌ శ్రీవినుతనిజపదం కుజ్బితాట్రిం భజే౭_హమ్‌ 1274 


శ్రీమదుమాపతిశివప్రణీతః 129 


పరమేశ్వరుడు స్వర్ణమయమైన ఆసనంలో వేంచేసి ఉండి అంబికయొక్క స్వర్ణకలశం 
వంటి రెండు స్తనాలను తన లీలా కటాక్షాలతో వీక్షించి, సంతోషంతో తామరల వంటి 
చేతులతో అలంకరించి, ముందుభాగంలో ఉందే మణిమయ దర్పణంలో ప్రతిఫలించే 
తన ప్రతిబింబాన్ని అంబిక యొక్క సంతోషం కోసం ఆహ్వానించాడు. అటువంటి, లక్ష్మిచే 
స్తుతింపబడిన, కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 274 





శ్లో; భూవాయ్వాకాశతోయజ్వలనరవి శశీయజ్వరూపైః ప్రపఆణ్సం 

యో ధత్తే మస్కరీ నైశ్చ యుతమలహృదయైస్సేవ్యతే యస్తురీయః । 

హంసాభిభ్యో9_ద్వి యః స్వగతనిఖిలవిధ్యణ్ణజాలో హిరణ్య- 

శ్మశ్రుస్తం శాన్తకల్పం నియతి పదభరం కుజ్బుతాట్ర్రిం భజే౭_హమ్‌ 11275 

భూమి, వాయువు, ఆకాశం, జలం, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, యాగాన్ని చేసే 
యజమాని - అనే వీరి రూపాలతో లోకాన్ని పరమశివుడు ధరిస్తున్నాడు. నిర్మలమైన 
హృదయాన్ని కల సంన్యాసులచే నమస్మరింపబడుతున్నాడు. తురీయుడు, హంస అనే 
పేర్లను కలవాడు, అద్వితీయుడు, తనలో ఇముడ్చుకొన్న సకల బ్రహ్మాండాల సమూహాన్ని 
కలవాడు, స్వర్ణ్వమయమైన మీసాలను కలవాడు. అటువంటి, శాంతమైన సంకల్పాన్నికల, 
నియతి అనే వదాన్ని భరించేవాడైన, కుంచితాం(్రింని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 275 





శ్లో; యోం9_దాన్రైజోత్తమాజ్లామృతకిరణసుధామణ్జపిణ్లీకృతాబ్ఞం 
తేజోభగ్నేన్దువహ్నిద్యుమణి ఘనరుచి జ్యోతిషం హీరకల్పమ్‌ I 
నిత్యం దేదీష్యమానం ప్రతిసమయమపి స్వస్య పూజాం విధాతుం 
లిబ్లం విప్రేషు మోదాత్‌ భవభయహరణం కుజ్బితాట్ర్రిం భజే౭_హమ్‌ 1276 
పరమశివుడు తన శిరస్సులో ఉండే చంద్రుని అమృతమయమైన నుజగతో 
(ఫేనంతో) పట్టుకొనబదినది, తన కాంతితో భగ్నమైన చంద్రుడు, అగ్ని సూర్యుడు, విద్యుత్తు 
- అనే వీని ప్రకాశాన్ని కల్గినది, వజ్రసమానమైనది, సదా ప్రకాశించేది అయిన లింగాన్ని 
(చంద్రమౌళీశ్వరుడనే స్ఫటికలింగాన్నిి ప్రతి సమయంలోను తనకు పూజించడంకోసం 
సంతోషంతో (త్రిసహస్ర మునులనే) (బ్రాహ్మణులకు ఇచ్చాడు. అటువంటి, సంసారభయాన్ని 
తీర్చే, కుంచితాం[ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 276 





130 శ్రీకుళ్ళీతా జీ స్తవః 


శ్లో; స్వాత్మానన్టానుబోధ ప్రవితరణసభాతారభూతోరుకక్ష్యా 
మధ్యాసీనైర్వసిష్ట్యవనశుకముఖై స్తెః ప్రసంభ్యానయోగైః । 
ఈధ్యం యం చాశ్రయన్తః కకుబధిపతయో నాద్రియన్తే తథా స్వం 
స్థానం తం తుమ్బురూక్తి ప్రముదితహృదయం కుజ్చీతా [క్రీం భజేత హమ్‌ 11277 
ఆత్మానందసుఖాన్ని ఇచ్చే చిత్సభలో ఓంకారవృత్తం వంటి ప్రకాశాలతో (ఓంకార 
కక్ష్యలో) నడుమ వేంచేసి ఉన్నవారు, వశిష్టుడు, చ్యవనుడు, శుకుడు - ఇత్యాది ప్రసిద్ధులైన 
యోగీశ్వరులచే పూజింపబడేవాడైన పరమేశ్వరుని ఆశ్రయించే ఇంద్రాది దిక్పాలకులు 
స్వర్గాది తమ స్థానాలను ఆవిధంగా ఆదరించడం లేదు. అటువంటి, తుంబురుని గానంతో 
సంతోషించిన హృదయాన్ని కల, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 277 





శ్లో శక్తేర్యస్య ప్రసాదాదధిదరణి మహానాదిశేషావతారో 

యోగీన్లో దేహభాజామఘమతివిపులం చిత్తవాక్కాయసంస్థమ్‌ I 

దూరీకర్తుం చ యష్టుం యమకృతకపథా యోగశబ్లాషధార్సా- 

గ్రన్గాన్‌ పాతజ్ఞులాఖ్యాన్‌ స్వయమపి కృతవాన్‌ కుజ్బీతాట్షిం భజే౭_హమ్‌ 11278 

పరమశివుని శక్తి అయిన శివకామసుందరి అనుగ్రహం వల్ల ఈ భువిలో 
(చిదంబరంలో) ఉండే రాజసభ అనబడే వేయికాళ్ళ మండపంలో, మహాత్ముడు, ఆదిశేషుని 
అవతారరూపుడైన పతంజలి అనే యోగీశ్వరుడు ప్రాణుల మనస్సు, వాక్కు శరీరం - 
అనే వీనిని కలిగిన మానవులకు కలిగే అతి విపులమైన దోషాలను (అజ్ఞానం, అపశబ్దం, 
రోగం అనే దోషాలను) పోగొట్టడం కోసం, పరమేశ్వరుని వేదంలో చెప్పబడిన రీతిలో 
పూజించడంకోసం, పాతంజలమనే పేరునుకల యోగశాగస్తాన్ని (యోగసూత్రాలు), 
శబ్దశాస్తాన్ని (మహాభాష్యం), జెషధ గ్రంథాన్ని (చరకసంహిత), అర్నాగంథం (చిదంబరేశ్వరుని 
నిత్యపూజా సూత్రం) - అనే వీనిని రచించాడు. అటువంటి, కుంచితాం[ిని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 278 





శో॥ దూతక్రీడావిహారే శివగిరిసుతయోః జాతు మిధ్యోక్తికుప్య- 
ద్లౌరీవాక్యప్రభూతా మజగరతనుతాం త్యక్తుమత్యన్తఘోరామ్‌ । 
కైలాసోపత్యకాయాం యమపి చ తపసా తోషయన్‌ యట్రసాదాత్‌ 
లేభే స్వం ప్రాక్తనం తద్వపురపి మురఖిత్‌ కుళ్బ్చితా[జ్రీం భజేం హమ్‌ 11279 
ఒకానొక సమయంలో పరమేశ్వరుడు, అంబిక ద్యూతక్రీడను ఆడేటపుడు సాక్షిగా 


శ్రీమదుమాపతిశివప్రణీతః 131 


ఉండి, అసత్యాన్ని పల్మిన కారణంచేత కోపాన్ని పొందిన అంబిక మాటతో (శాపంతో) 
కల్గినది, చాలా భయంకరమైనది అయిన కొండచిలువరూపాన్ని పోగొట్టుకోవడంకోసం 
కైలాసపర్వతం చరియలో నివసించి, తపస్సుచేత పరమేశ్వరుని సంతోషించేటట్లు చేసి, 
అతని అనుగ్రహంతో మురుని సంహరించిన మహావిష్ణువు తన పూర్వరూపాన్ని పొందాడు. 
అటువంటి, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 279 


ఈ కథ శంకర సంహితలో ఉన్నది. 





శ్లో తైగుణ్యానామతీతం త్రిజగదభినుతం సత్రివర్గాపవర్గం 

తైయన్లాచార్యమూర్తిం (త్రిపుటి విరహితం గ్రిస్థమష్యత్రిరూపమ్‌ 1 

తృష్టాహీనాశయస్థం త్రిశిఖవరధరం త్రక్షమా త్రేయభూషం 

త్రేతానన్దం త్రికోణస్థితిజషమచలం కుజ్బీతాట్రిం భజే౭_హమ్‌ ॥ 280 

త్రిగుణాల వల్ల జనించిన బ్రహ్మ విష్ణు రుద్రులకు అతీతుడు, మూడులోకాలలో 
స్తుతింపబడేవాడు, ధర్మార్థకామాలతో కూడిన మోక్షాన్ని ఇచ్చేవాడు, వేదాంత శాస్త్రానికి 
గురువు, ధ్యాత, ధ్యానం, ధ్యేయం - అనే త్రిపుటిని లేనివాడు, మూడు రూపాలతో 
ఉన్నవాడైనా, ఆ మూడు రూపాలను లేనివాడు, (లేక) అత్రి ముని రూపాన్ని కలవాడు, 
ఆశలేని హృదయంలో నివసించేవాడు, శూలాన్ని ధరించేవాడు, త్రినేత్రుడు, అత్రిమహర్షి 
కుమారుడైన చంద్రుని ధరించేవాడు, దక్షిణాగ్ని, గార్హపత్యం, ఆహవనీయం - అనే 
త్రేతాగ్నులలో చేయబడే హోమాలలో ప్రీతిని కలవాడు, శ్రీచక్రం నడుమగల త్రికోణంలో 
బిందురూపంగా ఉండేవాడు, ఆశ లేనివాడు, కుంచితాం[ఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 280 





శో స్వప్తే వక్షోజయుగ్మే యమధికకరుణం భావయిత్వా చ భక్తా 
రత్యా సన్తర్వ్య తేన ప్రముదితమనసో నృత్తమూర్తేః ప్రసాదాత్‌ । 
యస్యాభూల్లోకజేతా సుమమయవిశిభో మన్మథః శ్రీకుమారః 
తం దేవం సున్దరేడ్యం ద్యుసదననటనం కుజ్బుతాట్రిం భజే౭_హమ్‌ 11281 
పుషమయబాణాలను కలవాడు, లక్ష్మికి పుత్రుడైన మన్మథుడు తన పత్నియొక్క 
రెండు వక్షోజాలలో మిక్కిలి కరుణతో కూడిన పరమేశ్వరుని చాలా ప్రీతితో భావనచేసి, 
(పూజించి) రతిక్రీడతో సంతర్పణంచేసి, ఈకృత్యాలకు సంతోషించిన మనస్సును కల 


133 శ్రీకుళ్ళీతా జ్రీ స్తవః 


పరమేశ్వరుని అనుగ్రహంవల్ల లోకాలను జయించే వాడయ్యాడు. అటువంటి దేవుడు, 
సుందరమూర్తి నాయనార్‌చే స్తుతింపబడినవాడు, ఆకాశ సభలో నర్తనం చేసేవాడు, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 281 

ఈ కథను శంకరసంహితలో చూడవచ్చు. మంత్రశాస్త్రంలోని వామాచారాలలో 
ఈ విధమైన అనుష్టానం తెలుపబడింది. 





శ్లో; ఆయుర్యత్మైటభారేః పరమమభిమతం పూర్ణతామేతి తావత్‌ 
కల్పో యస్య క్షణార్జో భవతి చ సుగమః కిజ్చిదంశేన హీనః । 
ఇత్యాహుర్వేదవాచః కిముత శతధృతేః కిళ్చు దిక్సాలకానాం 
తం కాలం కాలభక్షం ఫణిఫణనటనం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ ॥ 282 
విష్ణువుయొక్క ఆయుస్సు ఏ అవధిలో ముగుస్తున్నదో, ఆ అవధివరకు ఉండే 
కల్పం పరమేశ్వరునకు కొంచెం అల్పమైన అరక్షణకాలంతో సమానం -అనే వేదవాక్కులు 
పల్ముతున్నాయి. ఇక బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దిక్సాలకుల కాలహోరను గూర్చి చెప్పాలా? 
అటువంటి కాలస్వరూపి, (ప్రళయకాలంలో) యముని కూడా భక్షించేవాడు, సర్పంయొక్క 
పడగపై నిలిచి నర్తనం చేసేవాడు, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 





శ్లో కాలీం చణ్లోర్ట్వనృత్తావనతముఖగణాం బ్రహ్మచాముణ్లికాఖ్యాం 

గౌరీకోపాగ్నిజాతాం దితిసుతభయదామంశయుక్తాం విధాతుః । 

స్వాగశ్శాత్యై నితాన్తం సవిధకృతనుతిం యః కృపాపూర్ణదృష్టా 

రక్షన్‌ స్వక్షేత్రపాలామకురుత పరమం కుళ్చితాజ్ఞిం భజే9 హమ్‌ ॥ 2838 

భయంకరమైన ఊర్ధ్వతాండవంలో అపజయాన్ని పొందినది, వంచుకొన్న ముఖాన్ని 
కల్గినది, బ్రహ్మచాముందిక - అనే పేరును కల్గినది, అంబిక కోపం వల్ల పుట్టినది, అసురులకు 
భయాన్ని కల్గించేది, బ్రహ్మయొక్క అంశతో కూడినది, తన అపచారాన్ని తీర్చుకొనదలచి 
సమీపంలో మిక్కిలిగా స్తుతిస్తున్నది అయిన కాళిని పరమేశ్వరుడు కృపతో కూడిన చూపులతో 
రక్షించి, తన క్షేత్రానికి పాలికగా ఉండేటట్లు చేశాడు. అటువంటి, శ్రేష్టుడైన కుంచితాంఘ్రిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 283 

ఇది వ్యాఘ్రపురమాహాత్యంలో ఉన్నది. ఈ దేవి ఆలయం శ్రీనటరాజస్వామి 
ఆలయానికి ఉత్తర దిక్కులో రెండు ఫర్గ్షాంగుల దూరంలో శివప్రియ అనే తీర్చానికి తూర్పు 


శ్రీమదుమాపతిశివప్రణీతః 133 


వైపున పడమటి ముఖంగా నిర్మింపబడింది. తిల్లెక్మాళీ, (బ్రహ్మచాముండి - అనే పలు 
పేర్లతో స్తుతింపబడుతూ, నాల్గుముఖాలతో, నాల్గుచేతులతో, ప్రేతాసనంలో ఉండి, భక్తుల 
అభీష్టాలను తీరుస్తున్నాది. నటరాజస్వామి దర్శనఫలం ఈదేవిని దర్శించిన తరువాతనే 
సిద్ధిస్తుంది - అని పురాణరహస్యం. ఈ దేవిని గూర్చిన ఉపాసన క్రమాలు, సహస్ర 
నామం, త్రిశతి మొదలైనవి బ్రహ్మయామళం - అనే మంత్ర శాస్త్రంలో తెలుపబడినవి. ఈ 
దేవికి పూజాదులు వైదిక క్రమంలో తిల్లెలోని (బ్రాహ్మణులచేత అనుష్టింపబడుతున్నాయి. 
ఈ దేవికి ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో ఉత్సవం జరుపబడుతున్నది. ఇంకా పలు 
ఇతిహాసాలున్నాయి. విక్రమార్ముడనే రాజు, కాళిదాసకవి ఈమెను ఉపాసించి, ఈమె 
అనుగ్రహంతో రెండువేల సంవత్సరాలకాలం రాజుగా, కవులందతిలో గొప్పవాడుగా 
అయ్యారు. “విక్రమార్మనృపేంద్రేణ కాళిదాసేన సేవితామ్‌, సాక్షాత్ముర్వే సదా భద్రాం 
శివతాండవసాక్షిణీమ్‌” అని ఈమెను స్తుతిస్తున్నారు. 





శో సర్వేశం సర్వసత్వ ప్రకృతి మవికృతిం సర్వదం సర్వభూషం 

సర్వాతీతం సదాఖ్యం సకరుణనయనం సర్వవేదాన్తసారమ్‌ 

సత్యం సద్వోమసంస్థం సనకమునిముఖైరర్చితం సామగీత్యా 

ఉత్సాహం సంసదీశం సకలకవినుతం కుజ్బతా [క్రీం భజే హమ్‌ ॥ 284 

అన్నిటికి ఈశ్వరుడు, సర్వప్రాణులకు కారణభూతుడు, తనకు వేరొక కారణం 
లేని వాడు, అన్నిటిని ఇచ్చేవాడు, అన్నిటినీ భూషణంగా కలవాడు, అన్నిటిని దాటినవాడు, 
సత్‌శబ్దవాచ్యుడు, కరుణనుకల కన్నులను కలవాడు, అన్ని వేదాంతాలలోను సారంగా 
చెప్పబడినవాడు, సత్యస్వరూపుడు, సద్రూపమైన ఆకాశంలో ఉండేవాడు సనకాది మునులచే 
స్తుతింపబడేవాడు, సామగానంతో ఉత్సాహాన్ని కలవాడు, చిత్సభకు ఈశుడు, సకల కవులచే 
స్తుతింపబడేవాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 284 





శ్లో కర్తుం చాకర్తుమేతత్సకలమపి జగచ్చాన్యథా కర్తుమీశః 
శక్తశ్చాకాశతుల్యో భవితుమపి శివో యస్సమాధిక్యశూన్యః । 
జాగ్రత్స్వష్నాతిశాయిషృథుతరసుఖకృత్‌ స్థానసంస్టో౭_పి నైజాం 
మాయామావిష్కరోతి త్రివిధగుణమయీం కుజ్బితాట్రిం భజే9_ హమ్‌ 11285 
పరమేశ్వరుడు ఈ సకలలోకాలను సృష్టించడానికి, సృష్టించకుండా ఉండడానికి, 
వేరువిధంగా చేయడానికి, వీటిలో ఏ సంబంధం లేకుండా ఆకాశం వలె ఉండడానికి 


134 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


సామర్య్యాన్ని కలవాడు. తనకుసాటి, మేటి లేనివాడు. అటువంటి పరమేశ్వరుడు జాగ్రం, 
స్వప్నం, సుషుప్తి అనే ఈ దశలలో గొప్ప సుఖాన్ని కల్గించే స్థానంలో ఉన్నా త్రిగుణాల 
వికారమైన తన మాయను ఆవిష్కరిస్తున్నాడు. అటువంటి, కుంచితాంఘ్రని కల్లిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 285 





శ్లో॥ సాకం గౌర్యా హిమాద్రేర్నికటవరతటే సబ్బరన్యో నిజాస్య- 
స్వేదోద్భూతం ప్రభాభిర్విజితదినకరం బాలముహూయ మోదాత్‌ । 
భౌమాభిఖ్యామజాలి గహయుగమనృణాధీ శ్వరత్వం చ వాహం 
శక్తిం భూషాం దదౌ తం దివిచరవినుతం కుళ్చితాడ్ఞిం భజే9_ హమ్‌ 1286 


హిమవత్సర్వతం చరియ ప్రాంతంలో పరమేశ్వరుడు గారితో సంచరించేటపుడు 
తన ముఖంలో పుట్టిన స్వేదం నుండి పుట్టినది, కాంతితో సూర్యుని అతిక్రమించేది అయిన 
శిశువును పిలిచి, భౌముడనే పేరును, మేషం, వృశ్చికం - అనే రెండు స్థానాలను, బుణాన్ని 
పోగొట్టే శక్తిని, (మేక) వాహనాన్ని శక్తి ఆయుధాన్ని ఆభరణాలను అతనికి ఇచ్చాడు. 
అటువంటి దేవతలచే స్తుతింపబడే కుంచితాం[ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 
(ఈ కథ పాద్మంలో ఉన్నది.) 286 





శ్లో॥ యస్మిన్‌ దృష్టే పరస్మిన్నచలతి హి మనో దేహభాజాం కదాచిత్‌ 

యస్మాత్‌ కుత్రాపి నాన్యో భవతి చ పరమోదేవతా సార్వభౌమః । 

ఏకో దాధర్తి తిర్య్వజ్నిజవపుషి జగత్రోతమేతం సమస్తం 

తం చిత్రం చిత్రనృత్తప్రముదితగిరిజం కుజ్బితాజ్షిం భజే౭_హమ్‌ ॥ 287 

పరమేశ్వరుని దర్శించేటపుడు ప్రాణులమనస్సు ఏసమయంలోను చలించదు. ఆ 
పరమేశ్వరునికంటే వేణు ఉత్తమ దేవత లేదు. ఒకడై ఉండి, తన శరీరంలో అడ్డంగా 
చేర్చబడిన సమస్త లోకాన్ని ధరిస్తున్నాడు. అటువంటి చిత్ర స్వరూపుడు, ఆశ్చర్యకరమైన 
తాండవంతో సంతోషించిన పార్వతితో కూడి ఉండేవాడు, కుంచితాంఘైని కల్గిన నటరాజ 
మూర్తిని భజిస్తున్నాను. 287 





శ్లో కశ్చిద్భూపాలసూనుర్వ ఎషభమునివరస్యోపదేశాత్‌ యదీయాం 
శైవీం విద్యాం జపన్‌ యత్మవచనుతిమపి ప్రాప్తకామో బభూవ । 


శ్రీమదుమాపతిశివప్రణీతః 135 


తం శర్వం వారిజాక్షద్రుహిణసురపతి ప్రేతనాథాగ్నిరక్షః 

పాశీవాయ్వాశయక్షద్యుమణిశశినుతం కుజ్బుతాట్రిం భజే౭_హమ్‌ ॥ 288 

ఒక రాజకుమారుడు వృషభుడనే మునీశ్వరుని ఉపదేశంతో పరమేశ్వరుని 
పంచాక్షరిని, శివకవచమనే స్తుతిని జపించి, సకలాఖీష్టాలను పొందాడు. అటువంటి శర్వుడు, 
విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, అగ్ని, నిబుతి, వరుణుడు, వాయువు, ఈశానుడు, 
కుబేరుడు, సూర్యుడు, చంద్రుడు - అనే వీరిచే స్తుతింపబడేవాడు, కుంచితాం(ఘైని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 288 

ఈ కథ బ్రహ్మోత్తరఖండంలో ఉన్నది. 





శో యద్రజ్గస్వర్ణకుమృం దినకృదనుదినం వీక్ష్య మేరుభ్రమేణ 
రథ్యం సంరుధ్య మధ్యే క్షణమపి నివసన్‌ యత్సపర్యా సుజాతమ్‌ । 
ఘణ్టాభాజ్మారఘోషం త్రిశతదశమభీవేదమ న్రాంశ్చ భూయః 
శ్రుత్వాతిల్లీవనాఖ్యం పురమితి మనుతే కుళ్బ్చొతాజ్ఞిం భజేత హమ్‌ ॥ 289 
పరమేశ్వరుని సభలోని స్వర్ణకుంభాన్ని ప్రతిదినం సూర్యుడు చూచి, మహామేరువు 
అనే (భ్రాంతితో తన గుజ్టాలను నిలిపి ఆకాశం మధ్యలో కొంచెం సేపు నిలచి, ఆ పరమేశ్వరుని 
పూజాకాలంలో చేయబడిన ఘంటానాదాన్ని, త్రిసహస్రమునుల వేద మంత్రాలను విని, 
తిల్లైవనం - అనే పేరుకల చిదంబరమని తలుస్తున్నాడు. అటువంటి, కుంచితాం[ఘిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 289 





శో కణ్ణే కాలో లలాటే హుతభుగురగరాడ్‌భూషణం చర్మవస్త్రం 

భూతిగ్రన్లో విహాయో నిలయమథ పునః పుష్పవనౌ చ నేత్రే । 

వృత్తిర్భిక్షా స్వకార్యం నటనమగసుతాప్రేమకాన్తా గజాస్యః 

సూనుః యస్యాతిచిత్రం సమజనిసదయం కుజ్బీతాట్ష్రిం భజే౭_హమ్‌ 11290 

కంఠంలో నలుపు, ఫాలంలో తెలుపు, సర్పాభరణం, చర్మం వస్త్రం, విభూతి చందనం 
మైపూత, ఆకాశం నివాసం, సూర్యచంద్రులనే రెండు కన్నులు, జీవనం భిక్ష స్వకార్యం 
నటనం, భార్య పార్వతి, గజముఖుడు కుమారుడు - అని ఈ విధమైనవి పరమేశ్వరునకు 
ఆశ్చర్యకరం అయినవి. అటువంటి, దయనుకల, కుంచితాం([ఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 290 


136 శ్రీకుళ్ళీతా జీ స్తవః 


శ్లో యత్సంసత్స్వ్వర్ణభిత్తిం పరితరనుపమాస్సర్గనార్యః కరాబ్దైః 

ఆదర్భాద్యష్ట భద్రం కనకమణిమయం యస్య తుష్ట్యై వహన్యః । 

సేవాం కుర్వన్తి పజ్చావరణమధిగతై రృహ్మ్నవిద్యేశపూర్వైః 

స్తుత్యం తం చిత్రకూటస్థితిభిరథ సురైః కుజ్బతాజ్షిం భజే£_హమ్‌ ॥ 291 

పరమేశ్వరుని సభలోని గోడలు నాల్లు వైపుల సాటి లేని దేవకన్యలు మణులతో 
పొదగబడిన అద్దం మొదలైన అష్టమంగళాలను (అద్దం, పూర్ణకుంభం, వృషభం, 
యుగ్మచామరం, శ్రీవత్సం, స్వస్తికం, శంఖం, దీపం - అనే వీనిని) చేతులతో ధరించి 
సేవిస్తున్నారు. అయిదు ఆభరణాలను పొందినవారు, బ్రహ్మవిద్యేశ్వరులు మొదలైనవారు, 
చిత్రాలను కల్గిన కోష్టాలలో ఉన్నవారు అయిన దేవతలచే స్తుతింపబడే, అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 291 





శ్లో భక్తా సై వష్టిసంఖ్యాద్విజముఖకులజా యత్సపర్యావిశేషైః 
సారూప్యం యస్య నామ్నాం ముహురపి పాఠనాత్‌ యస్య సామీప్యసిద్ధిమ్‌ 1 
సాలోక్యం యస్య భక్తి ప్రకరణజనతాసబ్గసమ్బాషణాద్రైః 
సాయుజ్యం యస్య భావాదనుపమమభజన్‌ కుజ్బుతాజ్టిం భజే9 హమ్‌ 1292 
అరవై మూడు సంఖ్యను కలవారు, బ్రాహ్మణాది కులాలలో జన్మించినవారైన భక్తులు 
(63 మంది నాయనార్లు) పరమేశ్వరుని పూజావిశేషాలతో సారూప్యముక్తిని, నామ- 
పారాయణం వల్ల సామీప్యముక్తిని, భక్తుల సంగమంతో సాలోక్యముక్తిని, ఐక్యధ్యానంలో 
సాయుజ్యముక్తిని పొందారు. అటువంటి, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 292 





శో యచ్చిత్రస్తమృకక్షామధివిశదఖిల ప్రాణి వర్గాన్విశుద్దాన్‌ 

కుర్వన్‌ కళ్చిన్మహాత్మా పురుషమృగతనుర్యోగిరాద్యత్సభాయాః 1 

పూర్వస్మిన్వారదేశే నివసతి హృదయే సన్తతం యం విచిన్వన్‌ 

తం దేవం చిద్విలాసప్రకటితనటనం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ ॥ 293 

పురుష మృగ రూపంతో కూడిన మహాత్ముడైన ఒక యోగీశ్వరుడు చిత్రస్తంభాలతో 
నిండిన ప్రాకారాన్ని చేరిన ప్రాణుల దురాచారాలను పోగొట్టి, వారిని విశుద్ధులుగా చేసి, 
నటరాజస్వామి సదా హృదయంలో ధ్యానిస్తూ, పరమేశ్వరుని చిత్సభకు తూర్పున 


శ్రీమదుమాపతిశివప్రణీతః 137 


నివసిస్తున్నారు. అటువంటి చిద్విలాసాన్ని ప్రకటించే నర్తనాన్ని చేసేవాడు, కుంచితాంఘైని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. ఈకథ చిదంబర రహస్యంలో తెలుపబడింది. 293 





శో భేజే తైశజ్మవీయాం స్థితిమపి చ గలే యస్య శంభోః కరాలః 

క్ష్వేలః కల్పాన్తకాలజ్వలనకబలనజ్వాలకల్లో లకీలః I 

సాతజ్మాహార్యజాయాస్సభయమధుభిదో వారణప్రేరణాభ్యాం 

భూయో భూయస్తమాద్యం జలదగలరుచిం కుజ్బుతాట్హ్రిం భజే౭_హమ్‌ 11294 

శంభువు అయిన పరమేశ్వరుని కంఠంలో భయంకరమైన కల్పాంతకాలంలో పుట్టిన 
అగ్నిని మింగివేసే జ్వాలలో వ్యాపించిన విషం (హాలాహలం) ఆతంకంతో కూడిన అంబికచేత 
భయంతోకూడిన విష్ణువుచేత, మాటిమాటికి చేయబడిన వారణ - (ప్రేరణవల్ల (అంబిక 
చేసిన వారణవల్ల , విష్ణువు చేసిన _ప్రేరణవల్ల) త్రిశంకువుయొక్క స్థితిని పొందినది. 
(లోపలకుపోలేక, బయటకు రాలేక మధ్యలోనే ఉన్న స్థితిని పొందినది) అయినది. అటువంటి 
ఆద్యుడు, మేఘంవంటి కంఠకాంతికలవాడు, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 294 





శ్లో॥ లోకేష్వద్వైతవిద్యాం ప్రకటయితుమనా యస్స్వయం కృత్తివాసాః 
మోదాత్సర్వజ్ఞపీఠస్థితిజుషమమలం శజ్మరాఖ్యం యతీ(న్షమ్‌ I 
స్వాంశాన్నైజా జ్ఞిపూజా ప్రశమితతమసాం భూసురాణాం కులాబ్లా 
ఉత్పాద్యాన్వగ్రహీత్తం శుకమునివినుతం కుజ్బీతాట్రిం భజే౭_హమ్‌ 11295 
పులితోలును ధరించిన పరమేశ్వరుడు తానే సంతోషంతో లోకంలో అద్వైత విద్యకు 
ప్రచారం చేయగోరి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించినవాడు, పరిశుద్దుడు, శంకరుడనే పేరునుకల, 
ఒక యతిగ్రేష్టుని తన అంశనుండి తన పాదపూజను చేసినందున అజ్ఞానాన్ని పోగొట్టుకొన్న 
(త్రిసహస్ర మునుల) బ్రాహ్మణుల కులంలో జన్మింపజేసి, అనుగ్రహించాడు. అటువంటి, 
శుకమునిచే స్తుతింపబడిన, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 295 





శ్లో; పాతాలే మర్యలోకే దివి చ పురరిపోర్యాని యాని ప్రియాణి 
క్షేత్రాణ్యాసన్‌ తదన్తస్థితిమధిజుషతాం లిజ్లబేరాదిమానామ్‌ । 


138 శ్రీకుళ్ళీతా జీ స్తవః 


హేతుః శ్రీమూలనాథః శివజనిమవరో యత్సభోదీచిభాగే 

కక్ష్యాయాం భాతి నిత్యం తమభిలజనకం కుజ్బొతాజ్ఞిం భజే హమ్‌ 11296 

పాతాళం, భూమి, స్వర్ణం - అనే వీటిలో పురారి అయిన పరమేశ్వరునకు ఏయే 
క్షేత్రాలు ప్రియమైనవో, ఆయా క్షేత్రాల మధ్యలో ప్రకాశించే శివలింగాల మూర్తులు మొదలైన 
వానికి కారణభూతుడు, శ్రీమూలనాథుడనే పేరుకల్లిన, స్వయంభువు అయిన శివలింగం 
పరమేశ్వరుని సభలో కుడివైపున ఉండే ప్రాకారంలో సదా ప్రకాశిస్తున్నది. అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 296 





శ్లో బ్రహ్మన్‌! సృష్టిం యథా వక్తిమపి చ కురుషే భో! హరే! రక్షకత్వం 

సాధ్యన్తే రుద్రభావం మమ చ వహసి కిం పాల్యతే9 సౌ త్రిలోకీ | 

కేనానుష్టీయతే కిం భువి చ మునివరైర్యజ్ఞ ఇత్జం స్వసేవా- 

నమం యో దేవవర్గం ముదయతి వచసా కుజ్బుతాట్రిం భజే౭_హమ్‌ 11297 

పరమేశ్వరుడు తనను సేవించి, నమస్కరించిన దేవసముదాయాన్ని ఉద్దేశించి - 
“ఓ బ్రహ్మో! సృష్టికార్యాన్ని విధి ప్రకారంగా చేస్తున్నావా! ఓ విష్ణూ! రక్షణకార్యం నీకు 
సాధ్యమవుతున్నదా? ఓ రుద్రా! నీవు రుద్రభావాన్ని పొందుతున్నావా? ఇపుడీ ముల్లోకాలు 
ఎవరిచే రక్షింపబడుతున్నది? భూమిలో మునిశ్రేష్టులచే యాగాలు అనుష్టింపబడు - 
తున్నాయా? ” అని ఈ రీతిలో తన వాక్కులతో సంతోషించేటట్లు చేస్తున్నాడు. అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 297 





శ్లో నిర్మాతాణాం ఘటానాం కులజలధిమణిర్నీలకణ్యాభిధో౭_ యం 

పశ్యన్నిత్యం మునీనాం నయవచనగణైర్యోగిరాట్‌ ప్రత్యయార్థమ్‌ 1 

స్వప్తీ దణ్ఞాగ్రహస్తస్సరసి సశపథం గాహమానః ప్రపేదే 

తారుణ్యం యటత్రసాదాత్తమనణుమగురుం కుజ్బితాట్ర్రిం భజేత హమ్‌ 11298 

కుమ్మరికులంలో జన్మించిన నీలకంఠుడనే భక్తుడు పరమేశ్వరుని నిత్యం దర్శించి, 
విశ్వాసంతో త్రిసహ(స్రమునుల న్యాయంతోకూడిన వచనాలను పురస్కరించుకొని తన 
భార్యచేతిలో ఉండే దండం యొక్క చివరిభాగాన్ని పట్టుకొని యౌవనేశ్వరమనే తీర్ధంలో 
శపథం చేస్తూ స్నానం చేసి, పరమేశ్వరానుగ్రహంవల్ల యౌవన దశను పొందాడు. అటువంటి, 
అణువుకాని, గురువుకాని, కుంచితాం[ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 298 


శ్రీమదుమాపతిశివప్రణీతః 139 


ఈ కథ పెరియ పురాణంలోను చిదంబర పురాణంలోను ఉన్నది. 





శో లాస్యం ద్రష్టుం యదీయం శిఖిని దశ శిరాంస్యాజుహావాతిభక్యా 

రక్షోనాథస్తథా ద్రేర్నికటభు విఫణామణ్ఞలం భోగిరాజః । 

అన్యే దేవాశ్చ దైత్యా? తపసి చ కఠినే స్వాం తనూం నిర్ణహనో 

జాతాస్సిద్ధాశ్చ సాధ్యా నరహరివినుతం కుజ్బితా[్రిం భజే హమ్‌ ॥ 299 

పరమేశ్వరుని తాండవాన్ని చూడగోరి రాక్షసేంద్రుడైన రావణుడు చాల భక్తితో 
అగ్నిలో తన పది శిరస్సులను ఖండించి, హోమం చేశాడు. ఆ విధంగానే, కైలాసం 
చరియ ప్రాంతంలో ఆదిశేషుడు తన శిరస్సుల సమూహాన్ని అగ్నిలో హోమం చేశాడు. 
ఇంకా, ఇతర దేవతలు, దైత్యులు, సిద్దులు, సాధ్యులు కఠిన తపస్సులో తమ తమ శరీరాలను 
దహించుకొన్న వారయ్యారు. అటువంటి, నృసింహస్వామిచే స్తుతింపబడిన, కుంచితాం[ఘ్రిని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 299 

రావణుడు చేసిన శివతాండవ స్తవం ఈ మూర్తిని ఉద్దేశించినదే. 





శ్లో స్వామిన్‌! సంసారవార్ధా వధికభయకరే దుస్తరే పాశనక్ర- 

చ్చన్నే మగ్నాన్తరం మామనధిగతసదాచారవృత్తిం శరా(గ్యమ్‌ । 

దీనం త్వత్సాదపూజా విముఖమఘయుతం రక్షరక్షేత్యజ స్తం 

సర్వే లోకాః శ్రయన్తే యమపి సదసి తం కుజ్బుతాట్ర్రిం భజే౭_హమ్‌ 1800 

స్వామీ! అతిభయంకరమైనది, దాటరానిది, పాశమనే మత్స్యాలతోనిండినది అయిన 
సంసారమనే సముద్రంలో మునిగినవాడు, సదాచారశూన్యుడు, శఠుడు, దీనుడు, నీ పాదాన్ని 
అర్చించనివాడు, పాపంతో కూడినవాడనైన నన్ను రక్షించాలి. రక్షించాలి - అని ప్రాణులంతా 
సభలో పరమేశ్వరుని సేవిస్తారు. అటువంటి, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 800 





శో యద్యప్యైశ్వర్యభాజో విధిహరిముఖరాస్సన్తి దేవా జగత్యాం 
తేషాం కళశ్చిద్యుగాన్తే న హి పునరపరో రుద్ర ఏకో మహర్షి । 
దేవో విశ్వాధికోగ్రో భవతి విభురితి ప్రాహురశ్రాన్తవాచః 
వేదాయం పజ్బుభూతప్రభవలయకరం కుజ్బుతాట్రిం భజే౭£_హమ్‌ ॥ 301 


140 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


లోకంలో ఐశ్వర్యాలతో కూడినవారైన బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలున్నారనేది 
వాస్తవం. ఆవిధంగా ఉన్నా వారిలో ఎవరైనా యుగాంతకాలంలో ప్రాణాలతో నిలచిన 
వారులేరు. ఆకాలంలో మహర్షి రెండవాడు లేనివాడు, దేవుడు, లోకాన్ని అధిగమించినవాడు, 
ప్రథముడు, విభువు అయిన రుద్రుడు ఒక్కడే ప్రకాశిస్తున్నాడు - అని (శాంతి పొందని 
వాక్కులైన వేదాలు పరమేశ్వరునిగూర్చి పల్ముతున్నవి.) అటువంటి, పంచభూతాలకు ఉత్పత్తి 
వినాశాలను చేసే, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 3801 





శ్లో యస్మాచ్చన్దార్థచూడాన్మృదుహసి తముఖాన్నీలకణ్యాత్‌ త్రిణేత్రాత్‌ 
వేదానోద్గీతవృత్తాద్విధిహరిజనకాత్‌ విశ్వమాయావిలాసాత్‌ । 
వామావామాబ్లభాగాత్‌ భసితవరతనోః చిత్సభేశాత్‌ మమైతత్‌ 
చేతో నాన్యం సురేన్షం స్మరతి నటపతిం కుజ్బుతాజ్షిం భజే౭_హమ్‌ 11302 


ఈ శ్లోకం నుండి వరుసగా నాల్గుశ్లోకాలతో కవి తన అనుభవాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. 


అర్ధచంద్రుని ధరించినవాడు, మందహాసంతోకూడినవాడు, నీలకంఠాన్నికలవాడు, 
మూడుకన్నులనుకలవాడు, వేదాంతాలలో చెప్పబడ్డ చరిత్రలను కలవాడు, బ్రహ్మ విష్ణువులను 
గ్రసించినవాడు, గొప్ప మాయావిలాసాన్ని కలవాడు, స్రీరూపమైన వామభాగాన్ని కలవాడు, 
విభూతిని అలంకరించుకొన్న తిరుమేనిని కలవాడు, చిత్సభకు ఈశుడు అయిన పరమేశ్వరుని 
కంటే వేజియిన దైవాన్ని నా చిత్తం స్మరించదు. అటువంటి, కుంచితాంఘఘ్రిని కల్గిన 
నటరాజమూర్తిని భజిస్తున్నాను. 302 





శ్లో బాల్యే క్రీడావిముగ్ధః పునహమభవం యౌవనే మీనకేతోః 
లక్ష్యో లజ్ఞావిహీనః పరముదరభృతౌ కాకవత్సార్వకాలమ్‌ । 
దేశాద్దేశాదటన్‌ త్వత్సదయుగజలజం నార్బయం పాపయోగాత్‌ 
సర్వం తత్‌ క్షమ్యతామితయమహమభజం కుళ్చితాజ్ఞిం భజేం హమ్‌ 1138038 


బాల్యంలో క్రీడలతో మూఢుడను, యౌవనదశలో మన్మథునకు లక్ష్యమైనవాడను, 
లజ్జలేనివాడను, ఎల్లప్పుడు కాకివలె పొట్ట నింపుకోవడంకోసం అన్ని ఊళ్ళలో తిరిగి, 
పాప సంబంధంచేత తామరపూవువంటి నీ రెండు చరణాలను పూజించలేదు. వీనిని 
అన్నిటిని సహించాలి - అని పరమేశ్వరుని నేను ఆశ్రయించాను. అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 303 





శ్రీమదుమాపతిశివప్రణీతః 141 


శ్లో; సద్వ్బృత్తాం ప్రగ్గరాజ్ఞాం విపులగుణవరాలజ్బృతిం మజ్యుపాక- 
నస్థాయాశయ్యారసాద్యై ర్విబుధపరిబృఢాహ్లోది రీతిం సువృత్తిమ్‌ I 
వేదాన్హార్థ ప్రబోద్ధీం సుగుణపదగతిం యో౭_స్మదీయాం స్తుతిం తాం 
అజ్లీకుర్వన్‌ సుఖం మే ప్రదిశతి గురు తం కుజ్బితాజ్రిం భజే౭_హమ్‌ 11304 
స్రగ్ధర అనే వృత్తాన్ని కల్గినది, విస్తారమైన గుణాలు, గొప్ప అలంకారాలు, అందమైన 
పాకం, స్థాయి, శయ్య, రసం - అనే వీటితో విద్వాంసులకు సంతోషాన్ని కల్గించే రీతిని 
కల్గినది, మంచి వృత్తితో కూడినది, వేదాంతాలలో చెప్పబడిన అర్థాలను బోధించేది, 
మంచిగుణాలతో కూడిన పదవిన్యాసాలను కల్లినదైన కుంచిత్రాంఘ్రిస్తవమనే ప్రసిద్ధమైన 
ఈ స్తుతి అంగీకరించి పరమేశ్వరుడు నాకు అధికమైన సుఖాన్ని (ఆత్మసుఖాన్ని) ఇచ్చాడు. 
అటువంటి, కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 304 





శో యశ్శృమృుర్నృత్తరాణ్మే ప్రబలతరమహామన్రసిద్ధిం ప్రదత్వా 
గుర్వీం యోగస్య సిద్ధిం జననమృతిహరం చాత్మబోధం మహాన్తమ్‌ । 
సూతాదీనాం విముక్తిప్రదమపి మహితం గౌరవం పత్రమూలం 
స్వం నృత్తం దర్శయిత్వా సుఖయతి నితరాం కుజ్బొతాజ్రిం భజేం హమ్‌ 11805 
శంభువైన నటరాజు నాకు చాలా బలమైన మహామంత్రాల సిద్ధిని, జన్మమరణాలను 
పోగొట్టడమనే ఆత్మభోగాన్ని సుతాదులకు విముక్తిని కల్గించగల్లినది, గొప్పదైన పత్రాన్ని 
వ్రాసి పంపడం ద్వారా గౌరవించి, తన తాండవాన్ని దర్శింపజేసి, చాలా సుఖాన్ని పొందిన 
వానినిగా చేశాడు. అటువంటి, కుంచితాంఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 805 





శో॥ (కోశం క్రోశం యదగ్రే స్వపతిమపి రతిర్మన్మథం శ్రీకుమారం 

శార్టూలాజ్రేశ్చ డిమృస్సుఖతరమభజద్దుగ్గకల్లోలరాశిమ్‌ 1 

స్తావం స్తావం వరేణ్యం గగననటపతిం యం చ వాచామలక్ష్యం 

తోషం తోషం లభన్తే సకలమపి జనాః కుజ్బుతాజ్షిం భజే9_హమ్‌ ॥ 306 

పరమేశ్వరుని ముందు రతిదేవి రోదించి రోదించి, తన భర్త, లక్ష్మీపుత్రుడైన 
మన్మథుని, వ్యాఘ్రపాదుని కుమారుడైన ఉపమన్యువు అనే వారు పాలసముద్రాన్ని, సుఖాలను 
పొందారు. ఆకాశంలో నాట్యం చేసేవాడు, శ్రేష్టుడు, వాక్కులకు అందనివాడు అయిన 


142 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


పరమేశ్వరుని స్తుతించి స్తుతించి జనులు చాలా సంతోషంతో సకలాభీష్టాలను పొందు 
తున్నారు. అటువంటి, కుంచితాం[ఘిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 306 





శ్లో మన్దం మన్గం యదీయం జనిమసురసరిద్వారయా వ్యాసజాద్యాః 

సేకం సేకం విరాజో హృదయమధిగతం యత్సదం భావయన్తః । 

కాలం కాలం దహనో దురధిగమతమః కాననం జ్ఞానయోగాత్‌ 

లాభం లాభం ప్రబోధం వరసుఖమభజన్‌ కుజ్బుతాజ్షిం భజేం_ హమ్‌ 1807 

వ్యాసపుత్రుడైన శుకుడు మొదలైన మునులు మెల్లమెల్లగా పరమేశ్వర స్వరూపమైన 
లింగాన్ని శంకరతీర్థంలో అభిషేకించి, విరాట్‌ పురుషుని హృదయాన్ని పొందిన ప్రతికాలం 
లోను భావన చేసి, జ్ఞానయోగంతో అజ్ఞానమనే అరణ్యాన్ని పోగొట్టి, ఆత్మజ్ఞానాన్ని పొంది, 
శ్రేష్టమైన సుఖాన్ని పొందారు. అటువంటి, కుంచితాంఘిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 307 





శ్లో; భోజం భోజం యదర్చ్పాజనితమనుపమం భోగమధ్యాత్మయోగాత్‌ 

తారం తారం భవాబ్ధిం విపులభయకరం యస్య భావాత్‌ సుధీన్హాః I 

దాహం దాహం హృదన్తర్గతమతిజరఠం పాశవర్గం యదర్హం 

జాపం జాపం రమన్తే పరమహసిపదే కుజ్బితాట్ర్రిం భజే౭_హమ్‌ ॥ 308 

జ్ఞానులు పరమేశ్వరుని పూజవల్ల కలిగేది, సాటి లేనిది అయిన భోగాన్ని అనుభవించే 
ఆధ్యాత్మ యోగంతో చాలా భయంకరమైన సంసారమనే సముద్రాన్ని దాటి, పరమేశ్వరుని 
భావనతో హృదయంలో ఉన్నది, చాలా వార్థక్యాన్ని పొందినది అయిన పాశవర్గాన్ని దహించి, 
పరమేశ్వరుని మంత్ర వర్ణాలను జపిస్తూ జ్యోతిర్మయమైన స్థానంలో క్రీడిస్తారు. అటువంటి, 
కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 308 





శ్లో; బోధం బోధం యదీయం నటనమనుపమం శ్రాతతత్వార్థగర్భం 
ధ్యాయం ధ్యాయం హృదబ్దై యమపి చ మహసాం ఫుఖ్ణమవ్యాజమూర్తిమ్‌ I 
వాహం వాహం యదళథ్ఞిం మనసి ఫణితరక్ష్య్ధిం జైమిన్యభిఖ్యాః 
ప్రాపుస్సర్వే సదా యత్సదసి నివసతిం కుళ్చుతా[జ్రీం భజేత హమ్‌ ॥ 309 
పతంజలి, వ్యాఘ్రపాదుడు, జైమిని - అనే మునులు పరమేశ్వరునిది, సాటి లేనిది, 


శ్రీమదుమాపతిశివప్రణీతః 143 


వేదాలలో చెప్పబడినది అయిన నర్తనను చూచి, “హృదయంలో కారణం లేకుండా దానిని 
మూర్తీకరించుకొని, కాంతి సమూహమైన పరమేశ్వరుని ధ్యానించి, ఆ స్వామి పాదాలను 
మనస్సులో భావించి, సదా పరమేశ్వరుని సభలో నివసిస్తున్నారు. అటువంటి, కుంచితాంకైని 
కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 309 





శ్లో వాచం వాచం మహాన్తశ్శివహరగిరిజాకాన్తదేవేతి పూతాః 

వర్ణం వర్ణం వివరం బహుతరవిషమక్షేశమాయావిమోహమ్‌ । 

త్యాగం త్యాగం కఠోరాం త్రివిధపరిచయామీషణాఖ్యాం పిశాచీం 

ధ్యాయన్తోః యం భజన్తే సతతమపి శివం కుళ్చుతా[్టిం భజేం హమ్‌ 11810 

మహాత్ములు, “హర! గిరిజాకాంత! దేవ” అనే నామాలను సదా ఉచ్చరించి, 
పరిశుద్ధులై, పోగొట్టుకొనరాని, అధికమైనక్షేశాన్ని కల్గించే, మాయా విమోహాన్ని దూరం 
చేసికొని, కఠినమైన త్రిగుణ సంబంధాన్ని కల ఆశ అనే పిశాచాన్ని ధ్యానించి శివ స్వరూపి 
అయిన పరమేశ్వరుని సదా సేవిస్తారు. అటువంటి, కుంచితాంఘఘ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 310 





శో ధావం ధావం సదా య(త్రియకరనిలయం భూతిరు ద్రాక్షవర్ణిః 

భూషం భూషం స్వకీయాం తనుమపి చరితం యస్య వేదాన్తగీతమ్‌ 

కర్ణం కర్ణం నితాన్తం త్రిషవణయజనం బ్రహ్మనిష్థా యతీనాః 

కారం కారం లభన్తే భవపద మభవం కుజ్బీతాట్రిం భజేం హమ్‌ ॥ 311 

(బ్రహ్మనిష్ణులైన సన్నాసులు సదా పరమేశ్వరునకు ఇష్టమైన క్షేత్రాలను చేరి, భస్మ 
రుద్రాక్షలతో తమ శరీరాలను అలంకరించుకొని, పరమేశ్వరుని వేదాంతాలలో చెప్పబడిన 
చరితలనువిని, మిక్కిలిగా మూడు కాలాలలో పూజించి, ఉత్పత్తిలేని బ్రహ్మపదాన్ని 
పొందుతున్నారు. అటువంటి, కుంచితాంఘైని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 311 





శో నామం నామం సదాయం నటపతి మలభం సత్మలత్రం సుపుత్రం 
పాఠం పాఠం యదగ్రే౭_ ప్యకృతకవ చనాన్యాపమబ్దాకటాక్షమ్‌ I 
వారం వారం విభుం యం హవిరహ మదదాం సప్త తన్తుష్వచిన్యం 
నిత్యం నిత్యం ప్రపద్యే శరణ మసులభం కుజ్బొతా[జ్రిం భజేం హమ్‌ 11812 


144 శ్రీకుళ్ళీతా జ్రీస్తవః 


చివరిగా రెండు శ్లోకాలలో కవి తన అనుభూతిని పల్ముతూ స్తుతిని పూర్తిచేస్తున్నారు. 

నేను ఎల్లప్పుడూ పరమేశ్వరుడైన నటరాజును నమస్కరించి, మంచి భార్యలను, 
మంచి పుత్రులను పొందాను. పరమేశ్వరుని సన్నిధిలో వేదమంత్రాలను ( శ్రీ రుద్రం, 
కైవల్యం, తైత్తిరీయం మొదలైన ఉపనిషత్‌ మంత్రాలను) పారాయణం చేసి, లక్ష్మీకటాక్షాన్ని 
పొందాను. నేను యాగాలలో విభువైన పరమేశ్వరుని ఉద్దేశించి హవిస్సులను అర్బించాను. 
నిత్యుడైన పరమేశ్వరుని శరణు పొందాను. అటువంటి, కుంచితాంఘైని కల్గిన నటరాజ 
మూర్తిని భజిస్తున్నాను. 312 





శ్లో॥ ఢ్రావం శ్రావం (శుతిభ్యాం యదమలచరితం యత్పదామ్బోజమాధ్వీం 
పాయం పాయం సభాయాం మమ చ రసనయా యం ప్రభుం మానసేన । 
స్మారం స్మారం ప్రసన్నం శ్రుతిశిఖరగతం భుక్తిముక్తిప్రదం యం 
దర్శం దర్శం ప్రబుద్లోస్యృతనుబుధద్భృశా కుజితాడ్ర్‌ం భజే హమ్‌ 11818 
పరమేశ్వరుని పరిశుద్దాలైన చరిత్రలను చెవులతో విని, ఆ పరమేశ్వరుని 
పాదపద్మాలరసాన్ని నా జిహ్వతో ఆస్వాదించి, వేదాంతాలలో ఉండేవాడు, ప్రసన్నుడు 
అయిన పరమేశ్వరుని ధ్యానించి, భోగమోక్షాలను ఇచ్చే పరమేశ్వరుని దర్శించి, జ్ఞాన 
నేత్రంతో కూడినవాడనయ్యాను. అటువంటి, కుంచితాం[ఘ్రిని కల్గిన నటరాజమూర్తిని 
భజిస్తున్నాను. 318 





శ్లో; ఏతత్‌ స్తోత్రం పఠన్తి ప్రతిదిన మసకృద్యే మమోమాపతేర్వా- 

గుద్భూతం చిత్సభాయాం విరచితపరమానన్దనృత్తస్య శమ్మోః I 

అగ్రే లబ్బ్వా8_ఖిలేష్టానిహ తనయకలత్రాదిమానాత్మయజ్ఞా- 

దన్తే కైవల్యసంజ్ఞం పదమపి మనుజా స్సంలభన్తాం నితాన్తమ్‌ ॥ 314 

ఇది ఫలశ్రుతి శ్లోకం. 

ఉమాపతి అనేనా వాక్కునుండి పుట్టినది, చిత్సభలో పరమానందతాండవాన్నిచే సే 
శంభువైన పరమేశ్వరుని ఉద్దేశించినది అయిన ఈ స్తోత్రాన్ని ప్రతిదినం మాటిమాటికి 
ఎవడు పరిస్తారో, వారు ఈ భూమిలో మిక్కిలిగా మంచి భార్యలు, పుత్రులు, సంపద - 
మొదలైన సకలాభీష్టాలను పొంది జ్ఞానం కలవాడై, చివరలో కైవల్యమనే పేరు గల పదవిని 
పొందుతాడు. 


శ్రీమదుమాపతిశివప్రణీతః 145 


శ్లో; ఉమాపతిర్నామ వనాశ్రమో౭_ హం త్రయోదశాధిక్యశతత్రయాన్వితమ్‌ । 
శ్రీకుజ్చొతాడ్ర్రిం స్తవరాజముక్వా సాక్షాదపశ్యం నటనం సభాపతేః ॥ 315 
ఇతి శ్రీమదుమాపతిశివ ప్రణీతః 
శ్రీ కుజ్బితాథ్ఞిస్తవః సమ్బూర్లః 
ఉమాపతి అనే పేరును కల, వర్ణాశ్రమియిన నేను - 313 సంఖ్యతో కూడిన 
కుంచితాంఘ్రిస్తవమనే పేరునుకల స్తుతిని పల్కి సభాపతియొక్క నర్తనాన్ని సాక్షాత్తుగా 
దర్శించాను. 
ఇందువల్ల దీనిని పారాయణ చేసేవారికి నటరాజస్వామి తాండవ దర్శనం 
కల్గుతుందని తెలుపబడింది. 
శ్రీకుంచితాంఘిస్తవం సంపూర్ణం. 
కుంచితాంఘని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను. 


దదుశ్రీట్ర జ 


